శ్రీః 
మహాకవి శ్రీ శ్రిపండితరాజజగన్నాథకృతా 


గంగాలహరి 


మీ WW» లీ 
(యమునాలహరీ సమేతా) 
అమృతధారావ్యాఖ్యా 
గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 





వాడరేవు, చీరాల - 523 157 


శ్రీః 
మహాకవి శ్రీ పండితరాజ జగన్నాథకృతా 


గంగాలహరి 


(యమునాలహరీసమేతా) 
అమృతధారావ్యాఖ్యా - గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 


(వథమముద్రణ : 07-09-2017 
వ్రతులు : 500 

పేజీలు : 100 

వెల రూ. : 80-00 


© RAVI MOHAN RAO, M.Sc., M.A., 
Dandy House, 
Flat No : 404, Janjanam Complex, 
Opp. I Town Police Station, 
CHIRALA-523 155, Prakasam Dist. 
Andhra Pradesh. 
Cell : 9440115411 


D.T.P. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. Karshak Art Printers, 


Cell : 9966156263 HYDERABAD 


కం॥ 


తే॥గీ॥। 


అవతారిక : జగన్నాథకవి ఢిల్లీవల్లభు నాశ్రయించి తత్ముమారి యగు లవంగిని జేపట్టి 
యవనీసంసర్దదోషమును బొంది యా పాపమును బాపుకొన నెంచి గంగాతీరము చేరి 
యేంబది రెండు మెట్ల క్రింద నున్న గంగను బైకి రప్పించి తత్‌స్పర్భనస్నానాదులచే 


శ్రీః 
మహాకవి శ్రీపండితరాజ జగన్నాథవిరచితా 
నాకో 
తవలుశలఆుకుతంితూ 
సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి త - 
న్మహైశ్వర్యం లీలాజనితజగతః ఖబ్బపరశోః 1 
శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం 
సుధాసౌన్దర్యం తే సలిలమశివం నః శమయతు ॥ 
అమృతధారా వ్యాఖ్యా 
శ్రీమత్పుష్పగిరీశ 
స్వామి పదాబ్దములు గొలిచి పండితరాజ 
శ్రీమద్గంగాలహరికి 
శ్రీమదమృతధార నాంగం జేసెద వ్యాఖ్యన్‌. 


అల జగన్నాథ గంగాల-హరికృతికిని 
జెలంగి పీయూషలహరి ర-చించి నట్టి 
శ్రీసదాశివభట్టుని -హృదిందలంతు 
వ్యాఖ్య విరచించు వేళ నా-కండ గాంగ. 


నాత్మశుద్ధిని గోరిన వాండై 


ఖీ! 


కావ్యం యశసే£_ ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే | 
సద్యః పరనిర్భతయే కాంతాసమ్మితతయోపదేశయుజే ॥ (కా.ప్ర.) 


కావ్యమువలనం గీర్తి ధనము, వ్యవహారదక్షత, యశుభనాశనము, చదివిన 
వెంటనే పరమానందము, కాంతాసమ్మతముగా నుపదేశము మొదలగునవి సిద్ధించు 
నను శ్రీమమ్మటాచార్యుని వచనము ననుసరించి గంగాలహరియను స్తోత్రకావ్యము 


నారంభఖింపం దలంచిన వాండై 


4 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 

శో ఆశీర్నమగస్మియా వస్తునిర్దెశో వాపి తన్ముఖమ్‌ (కావ్యదర్శ- 1.14) 

అను దండ్యాచార్యు నుపదేశమును దలంచి ప్రారిప్పితకావ్యవిఘ్నవిఘాతమునకై 
వస్తునిర్దేశాత్మక మగు మంగళము నాచరించుచు స్వాభఖిమతమును బ్రార్ధించుచున్నాండు. 
ప్రతిపదార్థము : తల్లీ! గంగా! సకల = సమస్తమైన; వసుధాయాః = భూమికి; సమృద్ధమ్‌ 
= విరివియైన; సౌభాగ్యమ్‌ = మహాభాగ్యసంపద యైనది; లీలా = విలాసముగా; 
జనిత = పుట్టించిన; జగతః = లోకముగల; ఖండపరశోః = శివునకు; కిమపి = 
చెప్పలేని యనిర్వచనీయమైన; తత్‌ = ప్రసిద్ధమైన; మహా + ఐశ్వర్యమ్‌ = పరమవైభవ 
(విభూతి) మైనది; (శ్రుతీనామ్‌ = వేదములకు; సర్వస్వమ్‌ = సమస్తస్వరూప మైనది 
లేక సమస్తధనము నైనది; అథ = ఇంకను; సుమనసామ్‌ = దేవతలకు లేక 
మంచిమనస్సుగలవారికి, మూర్తమ్‌ = రూపు కట్టిన; సుకృతమ్‌ = పుణ్యమైనది; సుధా 
= అమృతమువలె; సౌందర్యమ్‌ = ఒప్పిద మైనది యగు; తే = నీయొక్క సలిలమ్‌ = 
జలము; నః = మాయొక్క అశివమ్‌ = అశుభమును; శమయతు = శమింపం 
జేయుంగాక! పోంగొట్టుంగాక. లేక “కిమపి తన్‌” అనునది ప్రత్యేకపదము. 
అనిర్వచనీయమైన మోక్షప్రాప్తి రూపవలమును విస్తరించు నీ సలిల మని 
యన్వయింపవచ్చును. “తను-విస్తారే యను ధాతువునకు క్విప్‌ ప్రత్యయము చేరి 
కిమపి-తన్‌ అను రూప మేర్చడును. 

తాత్పర్యము : తల్లీ! గంగా! సమస్తభూలోకమునకు సమగ్రమైన సౌభాగ్యమును గూర్చునది, 
హేలగా జగములను సృష్టించు శివున కైశ్వర్యము కలిగించునది, నాలుగు వేదములకుం 
దత్వస్వరూపమైనది మటణియు దేవతలకు, మంచిమనస్సు గల మానవులకు, 
విద్వాంసులకుం బుష్పములకు రూపు దాల్చిన పుణ్య మైనది, యమృతము వలె సుందర 
స్వరూపము గలది, యనిర్వచనీయ మైన (చెప్పుటకు వీలు కాని) ముక్తిని విస్తరించునది 
యగు నీ నీరు మా యొక్క యశుభములను నాశనము చేయుగాక! యని భావము. 


విశేషములు : 'సుధాసౌందర్యమ్‌” అనుచోట 'సుధాసౌదర్యమ్‌” అను పాఠాంతర మున్నట్లు 
పీయూషలహరీవ్యాఖ్యను రచించిన శ్రీ సదాశివభట్టు సూచించినాండు. ప్రాంతలో 
సౌందర్య-సౌదర్య” శబ్దములకు దగ్గ సంబంధముండుట సహజమే. అప్పుడు 
సుధాసౌదర్యమ్‌ = అమృతమునకుం దోంబుట్టువైన యనంగా నమృతముతో సమానమైన 
జల మని యర్థము చెప్పుకొనవలయును. ఇక్కడ 'సుధామాధుర్యమ్‌” అను పాఠ మున్నచో 
నింకను రమణీయముగా నుండెడిది. గంగాజల మమృతము వలె దియ్యనైన దని 
యర్థము వచ్చును. 


అమృతధారావ్యాఖ్యా ర్‌ 


స్తోత్రకావ్యములలో లహరీసంప్రదాయమునకు శ్రీకారము చుట్టిన వారు 
శ్రీశంకరభగవత్సాదులు. వారు రచించిన సౌందర్యలహరి శివానందలహరి 
సుప్రసిద్ధములు. జగన్నాథుని గంగాలహరి ననుసరించి కృష్ణాలహరి, గోదావరీలహరి 
మొదలగు స్తోత్రకావ్యము లుదయించినవి. వీనిలో శివానందలహరి తప్పం దక్కిన 
లహరీకావ్యము లన్నియు శిఖరిణీవృత్తబద్ధము లగుట విశేషము. 


ఈ గంగాలహరిలో “శరచ్చంద్రశ్వేతామ్‌” (48) అను శ్లోకము వజకు నన్నియు 
శిఖరిణీవృత్తములు. “రసై రుదై శృిన్నా యమనసభలా గః శిఖరిజీ” అని వృత్తరత్నాకర 
లక్షణము. శిఖరిణిలోం బ్రతిపాదము నందును 'య-మ-న-స-భ-లగి యను గణము 
లుండును. శిఖరిణిలో మొట్టమొదటి దగు యగణము జలదేవతాక మగుట చేతను 
గంగామాత జలస్వరూపిణి యగుట చేతను జలస్పర్శరూపాభిమతఫలసిద్ధికె జగన్నాథకవి 
తక్కినవృత్తములను విడిచిపెట్టి శిఖరిణి నెన్నుకొనుటకుం గల కారణ మని 
వృత్తస్వారస్యమును శ్రీసదాశివభట్టు వివరించినాండు. యగణమున కధిదేవత జలము. 
శో పృథ్వీ జల శిఖీ వాయుః గగనం సూర్యశ్చ చంద్రమా నాకః । 

ప్రస్తారక్రమవశతో దేవా జ్జేయా యథాసంఖ్యమ్‌ ॥ 

(1) మగణమునకు భూమి (2) యగణమునకు జలము (3) రగణమున కగ్ని (4) 
సగణమునకు వాయువు (5) తగణమున కాకాశము (6) జగణమునకు సూర్యుడు 
(7) భగణమునకుం జంద్రుండు (8) నగణమునకు స్వర్గము నధిదేవతలు. 
శో మో భూమిః (శ్రియ మాతనోతి య జలం వృద్ధీ ర వహ్నిర్మృతిం 

సో వాయుః పరదేశదూరగమనం త వ్యోమశూన్యమ్‌ ఫలమ్‌ । 

జః సూర్యో రుజమాదధాతి విపులాం భేందుర్యశో నిర్మలం 

నో నాకం సుఖమీప్పితమ్‌ ఫలమిదమ్‌ ప్రాహుర్గణానామ్‌ బుధాః ॥ 


అని యగణమునకు జలము, వృద్ధి ఫలితములు. 
కావ్యాదిని సవర్ణమును బ్రయోగించుటవలన సౌఖ్యము గలుగును. 


శ్లో! యో లక్ష్మీం రశ్ళ దాహం వ్యసనమథ లవౌ శ సుఖం షశ్చ ఖేదమ్‌ । 
సః సౌఖ్యం హశ్చ ఖేదం విలయమపి చ ళః కః సమృద్ధిం కరోతి ॥ 
అని కావ్యాదివర్ణములకు ఫలితములు ఛందశ్శాస్తములోం జెప్పంబదినవి. 


“మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్తాణి ప్రథంతే వీరపురుషాణి చ 
భవంతి, ఆయుష్మత్పురుషాణి చ. అధ్యేతారశ్చ వృద్ధియుక్తా యథా స్యురితి” అను 


6 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


మహాభాష్యకారుల వచనము ననుసరించి యీ కావ్యాదినిం బ్రయోగించిన 
“సమృద్ధ-సౌభ్యాగ్య' శబ్దములు గ్రంథకర్త యగు జగన్నాథకవికిం గావ్యమును జదువు 
పరితలకు, వినెడి శ్రోతలకు గూడ సమృద్దసౌభాగ్యములను గూర్చుచున్నవి. పతంజలి 
మహర్షి చెప్పినది శాస్త్రవిషయము గదా! యిది కావ్యము గదా! దీనిని మంగళాదిగా 
నారంభించుట యెందుల కని శంకింపం గూడదు. కావ్యము కూడం గాంతాసమ్మిత 
మగు శాస్త్రమే. 

ఈ శ్లోకములో గంగాసలిలము సకల వసుధకు సౌభాగ్య మని యీ విధముగా 
నారోపించుటచే రూపకాలంకారము. సుధాసౌందర్యమను చోట సుధవలె సౌందర్యము 
గల దని పోల్చుటచే వాచకలుప్తోపమాలంకారము. ఇట్లు రూపకోపమాలంకారములకు 
సంకరము. 


ఈ శ్లోకము రసగంగాధరము నందలి రూపకాలంకారప్రకరణములో 
నుదాహరింపంబడినది - 

అయమేవానుకో యథా - సమృద్ధం సౌభాగ్యం bre aie aes 

అత్ర సౌభాగ్య-భాగీరథ్యోః స్వాభావవ్యాపకదౌర్భాగ్యత్వపరమోత్మర్షాధా యకత్వాది - 
రనుపాత్తః ప్రతీయమానో ధర్మః ఏవమీశ్వరాసాధారణధర్మత్వపరమగోప్యత్వ - 
నిరతిశయసుఖజన కత్వాన్యాపామరసకలజన జరామృత్యు హరణక్షమత్వం చోత్తరోత్తరారోపే 
ప్వనుగామీతి. సాధారణధర్మముపమాలకారమునందు వలెనే రూపకము నందుం గూడ 
(1) నొకచోట ననుగామి (2) ఒకచోట వింబప్రతిబవింబభావముతోం గూడినది (8) 
ఒకచోట నుపచరితము (ఆరోపితము) (4) ఒకచోటం గేవలశబ్దాత్మగాను నుండును. 
కేవల శబ్దాత్మ యగు సాధారణధర్మము” కూడ (1) ఒకచోట శబ్దముచే నుపాత్తమైనది 
(2) వ్యజ్యమానమై శబ్దముచే నుపాత్తము గానిది రెండు విధములుగా నుండును. 


శబ్దముచే నుపాత్తము కాకుండ ననుగామి యగు ధర్మమునకీ శ్లోక 
ముదాహరణము. 


ఇక్కడ - సౌభాగ్య-భాగీరథీజలములకు నెక్కడ గంగ యుండదో యక్కడ 
దౌర్భాగ్య ముండు నను పరమోత్మర్వాధాయకధర్మము శబ్దముచే నుపాత్తము కాక 
పోయినను ధ్వనించుచున్నది. అట్లే యిశ్వర్య - గంగా జలములకు నీశ్వరమాత్రవృత్తి 
గల సాధారణధర్మము చెప్పక పోయినను ననుగామిత్వముచే ధ్వనించుచున్నది. అట్లే 
శ్రుతిసర్వస్వ - గంగాజలము లకు నతిగోపనీయత్వమను ననుగామిసాధారణధర్మము 
శబ్దముచేం జెప్పంబడక పోయినను ధ్వనించుచున్నది. అట్లే సుకృత-గంగాజలములకు 


అమృతధారావ్యాఖ్యా 7 


సర్వాధిక సుఖజనకత్వమను ననుగామి యగు సాధారణధర్మము చెప్పంబడక పోయినను 
ధ్వనించుచున్నది. అట్లే యమృతసామ్రాజ్య-గంగాజలములకు సకలప్రాణి జరామరణ 
హరణసమర్థత్వ మను ననుగామి ధర్మము శబ్లోపాత్తము కాకపోయినను బ్రతీయమాన 
మగుచున్నది. కాంబట్టి యా శోకము శబ్దానుపాత్తమగు ననుగామి సాధారణధర్మమున 
కుదాహరణము, అలంకారము రూపకమే. 


ఇక్కడ రసగంగాధరములో “సుధాసౌందర్యం లే యను దానికి 
“సుధాసామ్రాజ్యమ్‌' 'సుధాసోదర్యమ్‌” అను పాఠాంతములు గలవు. 


అవతారిక : ఇక్కడ గంగాజలప్రవాహము నాకు సంపదల నిచ్చుంగాక యని 
ప్రార్థించుచున్నాండు ఆ 
శః దరిద్రాణాం దైన్యం దురితమథ దుర్వాసనహృదాం 

ద్రుతం దూరీకుర్వన్‌ సకృదపి గతో దృష్టిసరణిమ్‌ । 

అపి ద్రాగావిద్యాద్రుమదళనదీక్షాగురురిహ 

ప్రవాహస్తే వారాం శ్రియమయమపారాం దిశతు నః ॥ 2 
ప్రతిపదార్థము : సకృత్‌ అపి = ఒక్కమాజైనను; దృష్టిసరణిమ్‌ = దర్శనమార్గమును; 
గతః = పొందినదై; దరిద్రాణామ్‌ = దరిద్రులయొక్క దైన్యమ్‌ = లేమిని; అథ = 
తరువాత (ఇంకను); దుర్వాసనహృదామ్‌ = చెడ్డవాసనలతోం గూడిన హృదయము 
గల వారి యొక్క దురితమ్‌ = పాపమును; ద్రుతమ్‌ = వేగముగా; దూరీకుర్వన్‌ = 
దూరము చేయునది; అపి = మతియును; ద్రాక్‌ = శీఘ్రముగా; ఆ అవిద్యా = 
సమస్తాజ్ఞానములనెడు; ద్రుమ = చెట్లను, దళన = చీల్చుటయను; దీక్షా = వ్రతములో; 
గురుః = ఆచార్యరూపమైనది (గొప్పది) యగు; తే = నీయొక్క వారామ్‌ = నీళ్ళయొక్క 
అయమ్‌ = ఈ; (ప్రవాహః = (ప్రవాహము; అపారామ్‌ = అంతులేని; శ్రియమ్‌ = 
లక్ష్మిని నః = మాకు; దిశతు = ఇచ్చుంగాక! 
తాత్పర్యము : తల్లీ! గంగా! ఒక్కమాజు చూచినంత మాత్రముననే బీదవారి లేములను, 
దుర్వాసనలతో నిండిన హృదయము గల వారి పాపములను దూరము చేయునది, 
శీఘ్రముగా నజ్ఞాన మనెడి చెట్లను గూల్చివేయుటలో నాచార్యత్వము వహించునది 
యగు నీ నీళ్ళ ప్రవాహము మా కపారమైన సంపదల నొసంగు గాక! 


విశేషములు : ఇక్కడ దుర్వాసన లనంగాం బూర్వజన్మకర్మములు. సామాన్యజలములు 
బాహ్యముగా నున్న దుర్గంధమును మాత్రమే పోంగొట్టును. గంగాజలములో మనస్సులో 
నున్న పూర్వజన్మదుర్వాసనలను గూడ దూరముగా నెట్టి వేయును. అవిద్య యనంగా 


8 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


మాయ. మాయలు బహువిధములుగా నుండు ననుటకు “ఇంద్రో మాయాభిః పురురూప 
ఈయతే” యను శ్రుతివాక్యము ప్రమాణము. గంగాప్రవాహ మొక్కమాజు చూచినంతనే 
యింత ఫలితము నిచ్చుచున్న దనంగా నింక దానిలో స్నానము చేసిన వారికి నానీటిని 
బానము చేసిన వారికిం గలుగు ఫలితము చెప్ప నలవి గాదని భావము. ఇక్కడ- “అపి 
ద్రాగవిద్యాడ్రుమదలని యను శ్రీయమునారామత్రిపాఠిగారి 'చాతకప్రియా” పాఠము 
సరియైనది కాదు. ఛందోభంగము. 
అవతారిక : ఇప్పుడు గంగాతరంగములను వర్ణించుచున్నాండు - 
శ్లో ఉదజ్బాన్మార్తణ్ఞస్సుటకపట హేరమృజననీ - 

కటాక్షవ్యాక్షేపక్షణజనితసంక్షోభనివహాః । 

భవన్లు త్వజ్ఞనో హరశిరసి గజ్ల్ఞాతనుభువ- 

స్తరజ్లాః ప్రోత్తుజ్లా దురితభయభజ్లాయ భవతామ్‌ ॥ 8 
ప్రతిపదార్థము : ఉదంచత్‌ = ఉదయించుచున్న మార్తండ = సూర్యుని వలె - ఇది 
పార్వతీకటాక్షములకు విశేషణము. స్ఫుట = స్పష్టముగా; కపట = నెపము (మిష 
తోనున్న; హేరంబ = వినాయకునకు; జననీ = తల్లియైన పార్వతియొక్క కటాక్ష = 
క్రేగంటి చూపుల యొక్క వ్యాక్షేప = ప్రహారములచే (దెబ్బలచే); క్షణ = క్షణకాలము; 
జనిత = పుట్టిన; సంక్షోభ = భయముయొక్క నివహాః = సమూహములు గలవి; హర 
= శివునియొక్క శిరసి = తలపై; త్వంగంతః = నృత్యముచేయుచుం గదలునవి; గంగా 
= గంగానదియొక్క తను = శరీరమునుండి; భువః = పుట్టినవి; ప్ర ఉత్‌ తుంగాః 
ప్రోత్తుంగాః = మిక్కిలి యెత్తెనవి యగు; తరంగాః = కెరటములు, భవతామ్‌ = మీ 
యొక్క దురిత = పాపముల వల్లం గలిగిన; భయ = భీతిని; భంగాయ = భంగము 
చేయుటకై; భవంతు = అగుంగాక! 


తాత్సర్యము : గంగానది సవతి యగుటచే బార్వతి స్పష్టముగా గపటముతోం గూడిన 
కీంగంటి చూపులతో గోపముగాం జూచుచున్నది. కోపముతో నున్న పార్వతి చూపు 
లుదయించుచున్న సూర్యబింబమువలె మిక్కిలి యెట్బగా నున్నవి. ఆ చూపులకు 
భయపడిన వేమో యన్నట్లుగా గంగాతరంగములు కొంచెముసేపు కలంతలను జెందినవి. 
మణియు శివుని శిరస్సుపై నర్తించుచుం గదలుచున్నవి. గంగానది దేహము నుండి 
పుట్టినవి యెత్తుగా నెగసిపడుచున్నవి యగు కెరటములు మీయొక్క పాపముల వలనం 
బుట్టిన భయమును నాశనము చేయుంగాక! లేక మీ పాపములను భయములను 
గూడం బోంగొట్టుంగాక! 


అమృతధారావ్యాఖ్యా 9 


విశేషములు : ఇక్కడ- “ఉదంచన్మార్తండి యను దానికి బదులుగా 'ఉదంచన్మాత్సర్య’ 
యను పాఠాంతర మున్న దని శ్రీ సదాశివభట్టు సూచించినాండు. అప్పుడు గంగానది 
సవితి యగుటచే బార్వతీదేవి యుదయించుచున్న మాత్సర్యముతోం జూచుచున్న 
దని యర్థము చెప్పుకొనవలయును. 


అవతారిక : ఇప్పుడు నేను గర్వముతో దేవతల నందజను దృణప్రాయముగాం జూచితిని. 
నీవు నన్ను గరుణింపనిచో నెవరి ముందు మొటి పెట్టుకొందు నని చెప్పుచున్నాండు- 
శ్లో॥  తవాలమ్బాదమ్శ! స్ఫురదలఘుగర్వేణ సహసా 

మయా సర్వే9_వజ్ఞాసరణిమథ నీతాః సురగణాః । 

ఇదానీమౌదాస్యం భజసి యది భాగీరథి! తథా 

నిరాధారో హా! రోదిమి కథయ! కేషామిహ పురః ॥ 4 
ప్రతిపదార్థము : అంబ = తల్లీ; భాగీరథి = భగీరథుని కొమార్తె వైన గంగా!; తవ = 
నీ యొక్క ఆలంబాత్‌ = చేయూత యున్న దను తలంపుచే; స్ఫురత్‌ = ప్రకాశించుచున్న 
అలఘు = తక్కువ కాని, గర్వేణ = అహంకారముతో, అథ = పిమ్మట; సహసా = 
విచారింపక; మయా = నా చేత; సురగణాః = గుంపులుగా నున్న దేవతలు; సర్వే = 
అందటు; అవజ్ఞా = చులకన భావముతోం గూడిన; సరణిమ్‌ = మార్గమును; నీతాః 
= పొందింపంబడినవారు; ఇదానీమ్‌ = ఇప్పుడు; జెదాస్యమ్‌ = ఉదాసీనత్వమును; 
యది భజసి = నీవు చూపినచో; తదా = అప్పుడు; నిరాధారః = ఏ యాధారము లేని 
వాండనై; ఇహ = ఇక్కడ; కేషామ్‌ పురః = ఎవరి యెదుట; రోదిమి = ఏడ్చువాండను; 
హా = అయ్యో!; కథయ! = చెప్పుము! 
తాత్పర్యము g అమ్మా! భాగీరథీ గంగా! నీ యొక్క యాలంబన మున్న దను తలంపుతో 
హెచ్చిన గర్వముతో నేమియు విచారింపక దేవతల నందజణ నవహేళనగాం జూచితిని. 
నిన్నే నమ్ముకొన్న నన్నిప్పుడు నీవే తటస్థురాలవై తిరస్మారవైఖరితోం జూచినచో నయ్యా! 
యిప్పుడెవరి ముందు మొజి పెట్టుకొనుచు నిక్కడ రోదింతునో నీవే చెప్పుము. గంగా 
భక్తుండ నగు నన్నే నీవు విడిచి పెట్టినచో నా కేమి గతి యున్నదని భావము. 


విశేషములు : ఈ శ్లోకము రసగంగాధరములోం గావ్యలింగప్రకరణములో నుదాహరింపం 
బడినది - 

“అత్ర నిరాధార ఇత్యాదినాభివ్యక్తే వకృృనిష్టసకలకర్భకద్వేషే ఆత్మకరృకావజ్ఞాపుర 
పథనయనరూపః సుబన్తార్థవిశేషితస్తిజన్లార్థ ఉపపాదకః” ఈ శ్లోకము నందలి రెందవ 
పాదములోని 'సరణిమథ నీతాః సురగణాః అను దానికి- “పురపథమనీయన్త విబుధాఃి 


10 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అను పాఠము రసగంగాధరమునం గలదు. ఇక్కడ 'నిరాధారుండినను దానిచే నభివ్యక్త 
మైన కవినిష్టమగు సకలదేవకర్శకద్వేషమునందు నాత్మకర్భకమైన యవజ్ఞాపురపథనయన 
రూపమగు సుబంతార్థవి శేషము - “అనీయంతి యను తిజంతార్థమున కుపపాదక 
మగుచున్న దని భావము. ఇక్కడ దేవత లందటజు తన్ను ద్వేషించుటకు హేతువు వారి 
నవజ్ఞాన్వితదృష్టితోం జూచుట యని చెప్పుటచేం గావ్యలింగమలంకారము. 

ఇక్కడనీ సుబంతార్థ = తిజంతార్థవ్యవహారము వ్యాకరణశాస్తమునకు 
సంబంధించినది. రసగంగాధర మలంకారశాస్త్రమే యైనను వ్యాకరణశాస్త్రచర్చ లెక్కువగాం 
గలవు. సకలశాస్తసంప్రదాయరహస్యములు గలవు. పైంగా లక్షణపరిష్కారములో 
జగన్నాథకవి నవ్యన్యాయశైలి నాశ్రయించినాండు. సాహిత్యమీమాంసాగంధము, 
కవితావాసన లేని కేవలవైయాకరణులకు, శుద్ధతార్మికులకు నీగంథ మవగతము గాదు. 
ఈ రసగంగాధరవాక్యములు లఘువివరణములకు లొంగవు. పూర్వాపరసందర్భము 
పూర్తిగా దెలియనిచో విషయ మంతయు సమగ్రముగా నాకళింపునకు రాదు. 
లహరీశ్లోకములకు రసగంగాధరముతో నున్న సంబంధమును దెలిపి యభిరుచి 
కలిగించుటకై యీ వాక్యములను వివరణాత్మకముగాం గాక గ్రంథవిస్తర భీతిచే 
యథాతథముగా ననువదించుచున్నాను. వివిధిషువులగు పాఠకులు సవ్యాఖ్యానముగా 
రసగంగాధరమును దిలకింతురుగాక! 


అవతారిక : ఇప్పుడు గంగాజలములు తన పాపములను బోంగొట్టవలె నని 
ప్రార్థించుచున్నాండు - 
శః స్మృతిం యాతా పుంసామకృతసుకృతానామపి చ యా 

హరత్యన్తస్తన్హాం తిమిరమివ చన్దాంశుసరణిః । 

ఇయం సా తే మూర్తిః సకలసురసంసేవ్యసలిలా 

మమాన్తః సన్లాపం త్రివిధమపి పాపం చ హరతామ్‌ ॥ ర్‌ 
ప్రతిపదార్థము : ఓ గంగా!; యా = ఎవ్వతె; చంద్ర = చంద్రునియొక్క అంశు = 
కిరణములయొక్క సరణిః = పద్ధతి; తిమిరమ్‌ ఇవ = చీంకటినివలఠె; అకృతసుకృతానామ్‌ 
= పుణ్యములు చేయని; పుంసామ్‌ = పురుషులయొక్క స్మృతిమ్‌ = స్మరణమునకు; 
యాతా = వచ్చినదై; అంతః = లోపల నున్న తంద్రామ్‌ = నిద్రను; అపి = కూడ; 
హరతి = పోంగొట్టుచున్నదో; సా = ఆమె; సకల = సమస్త సుర = దేవతలచే; 
సంసేవ్య = బాగుగా సేవింపందగిన; సలిలా = జలముగల; ఇయమ్‌ = ఈ; తే = నీ 
యొక్క మూర్తిః = స్వరూపము; మమ = నాయొక్క అంతః = లోపలనున్ను సంతాపమ్‌ 


అమృతధారావ్యాఖ్యా 11 


= దుఃఖముల వేండిమిని; (త్రివిథమ్‌ = మూండు విధములుగా నున్న పాపమ్‌ = 
పాపమును; అపి = కూడ; హరతామ్‌ = హరించుంగాక! 


తాత్పర్యము : ఓ గంగా! చంద్రుని కిరణముల పంక్తి చీకటిని నాశనము చేసినట్లుగా 
నెవ్వతె స్మరించినంతనే పుణ్యమలు చేయని వారి యంతర్నిద్రను గూడ హరించుచున్నదో 
యట్టి నీయొక్క సర్వదేవతాపూజ్యమైన జలముగల స్వరూపము నాయొక్క హృదయ 
సంతాపమును మూండు విధములుగా నున్న పాపమును గూడ హరించుంగాక! యని 
భావము. 


విశేషములు : ఇక్కడ “ంద్రివిధమ్‌” అను దానిని సంతాపమునకుం బాపమునకుం 
గూడ విశేషముగా నన్వయింప వచ్చును. తాప మనంగా దుఃఖము (1) ఆధ్యాత్మికము 
(2) ఆధిభౌతికము (3) ఆధిదైవికము నని దుఃఖము మూండు విధములు. దీనికే 
తాపత్రయ మని పేరు. 
శ్లో దుఃఖత్రయాభిఘాతాజ్జిజ్లాసా తదపఘాతకే హేతౌ । 

దృష్టే సా9_పార్టా చేన్నైకాన్తా త్యన్తతో£_ భావాత్‌ ॥ 
అని శ్రీమదీశ్వరకృష్ణముని సాంఖ్యకారిక. 


'దుఃఖానాం (క్రియం దుఃఖత్రమ్‌ | తత్‌ ఖలు - ఆధ్యాత్మికమాధి భౌతిక - 
మాధిదైవికం చ. తత్రాధ్యాత్మికం ద్వివిధం శారీరమ్‌ మానసం చ. శారీరం వాతపిత్త- 
శ్లేష్మణాం వైషమ్యనిమిత్తమ్‌, మానసం కామక్రోధలో భమోహభయేర్వ్యావిషాదవిషయవిశేషా 
దర్శన నిబన్టనమ్‌. సర్వం చైతదాన్తరోపాయసాధ్యత్వాదాధ్యాత్మికం దుఃఖమ్‌. 
బాహ్యోపాయసాధ్యం చ దుఃఖం ద్వేధా. ఆధిభౌతికమ్‌, ఆధిదైవికం చ. తత్రాధిభౌతికమ్‌ 
- మానుషపశు సరీసృపస్థావరనిమిత్తమ్‌. ఆధిదైవికం యక్షరాక్షసవినాయక[గ్రహావేశ- 
నిబన్ధనమ్‌” - అని శ్రీవాచస్పతిమి(శ్రుల సాంఖ్యతత్త్వకౌముది. 

(1) ఆధ్యాత్మికము (2) ఆధిభౌతికము (3) ఆధిదైవికము నని దుఃఖము 
మూండు విధములు. ఆధ్మాతికదుఃఖము (1) శారీరము (2) మానసము నని రెండు 
విధములు. వాతపిత్తశ్లేష్మముల వైషమ్యము వలన నేర్పడు జ్వరాదులు కుజుపులు పుండ్లు 
మొదలగునవి శారీరదుఃఖములు. కామము, క్రోధము, లోభము, మోహము, భయము, 
ఈర్ష్య, విషాదము మొదలగునవి మానస దుఃఖములు. మనుష్యులు, పశువులు, 
మృగములు, పక్షులు, పాములు, కీటకములు మొదలగు వాని వలనం గలుగు దుఃఖ 
మాధిభౌతికము. గ్రహావేశము, అగ్ని వాయువు, ఎండ, వాన మొదలగు వాని వలనం 
గలుగు దుఃఖమాధిదైవికము. ఈ త్రివిధసంతాపములను గంగామాత పోంగొట్టవలయు 


12 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


నని భావము. మనస్సుచే వాక్ళుచేం గర్మములచేం బుట్టు మూండు విధము లగు 
పాపములను గంగమ్మతల్లి నాశనము చేయవలెనని తాత్పర్యము. కర్మము లనంగా 
దేహమువలనం బుట్టునవి. 


శో యోగేన చిత్తస్య పదేన వాచామ్‌ 

మలం శరీరస్య చ వైద్యకేన | 

యో౭_పాకరోత్తమ్‌ ప్రవరమ్‌ మునీనామ్‌ 

పతజలిమ్‌ ప్రాజ్యలిరానతో౭_స్మి I 

శరీరముచేం జేయు పాపములను వైద్యశాస్త్రము, వాక్కులచేం జేయు 
పాపములను వ్యాకరణశాస్త్రము, మనస్సుచేం జేయు పాపములను యోగశాస్త్రము 
పోంగొట్టును. ఈ మూండు శాస్త్రములు నక్కజ లేకుండంగనే గంగాజలము 
త్రివిధపాపములను హరించు నని వ్యంగ్యము. 


అవతారిక : ఇప్పుడు గంగాజలపానము వలనం గలిగెడి యానందమహిమను వర్ణించు 
చున్నాండు - 
శః అపి ప్రాజ్యం రాజ్యం తృణమివ పరిత్యజ్య సహసా 

విలోలద్వానీరం తవ జనని! తీరం (శ్రితవతామ్‌ । 

సుధాతః స్వాదీయః సలిలభరమాతృప్తి పిబతాం 

జనానామానన్షః పరిహసతి నిర్వాణపదవీమ్‌ ॥ 6 
ప్రతిపదార్థము : జనని = తల్లీ! గంగా!; ప్రాజ్యమ్‌ = విశాలమైన; రాజ్యమ్‌ అపి = 
రాజ్యమును గూడ; తృణమ్‌ ఇవ = గడ్డిపోంచవలె; సహసా = ఆలోచింపకుండ; 
పరిత్యజ్య = విడిచి పెట్టి; విలోలత్‌ = ఊంగుచున్న; వానీరమ్‌ = వేతసవృక్షములుగల; 
తవ = నీయొక్క తీరమ్‌ = ఒడ్డును; శ్రితవతామ్‌ = ఆశ్రయించినవారును; సుధాతః 
అమృతము కంటెను; స్వాదీయః = రుచికరమైన; సలిలభరమ్‌ = బరువైన నీటిని 
(ఎక్కువ నీటిని); ఆతృప్తి = తృప్తి కలుగునంత (దప్పిక తీరు) వణకు; పిబతామ్‌ = 
త్రాగువారు నగు; జనానామ్‌ = జనుల యొక్క ఆనందః = ఆనందము (సంతోషము); 
నిర్వాణపదవీమ్‌ = మోక్షపదమును; పరిహసతి = పరిహసించుచున్నది. 
తాత్పర్యము : గంగమ్మతల్లీ! విశాలముగా సముద్రపర్యంతము గల రాజ్యమును గూడ 
గడ్డిపజక వలె విచారము లేకుండం బరిత్యజించి గాలి కూంగుచున్న ప్రబ్బలిచెట్లు గల 
నీ తటము నాశ్రయించి యమృతము వలె రుచిగా నున్న నీ జలము నెక్కువ సంతృప్తి 
గలుగునట్లుగాం గడుపు నిండం ద్రావిన జనుల యొక్క యానందము కైవల్యపదవిని 


అమృతధారావ్యాఖ్యా 13 


జూచి వేళాకోళము చేయుచు నవ్వుచుండును. సామ్రాజ్యపదవి కంటెను సాయుజ్యపదము 
కంటెను గంగాజలపానమే యెక్కువ యానందమును గల్లించు నని భావము. 


అవతారిక : ఇప్పుడు గంగాస్నానమహిమను వర్ణించుచున్నాండు - 


శ్లో ప్రభాతే స్నాతీనాం నృపతిరమణీనాం కుచతటీ- 

గతో యావన్నాతర్మిలతి తవ తోయెర్మృగమదః 1 

మృగాస్తావద్వైమానికశతసహసైః పరివృతా 

విశన్తి స్వచ్చన్దం విమలవపుషో నననవనమ్‌ ॥ 7 
ప్రతిపదార్థము : మాతః = తల్లీ! గంగా! ప్రభాతే = వేకువ జాములో; స్పాతీనామ్‌ 
స్నానము చేయుచున్న నృపతిరమణీనామ్‌ = రాజపత్నులయొక్క కుచతటీగతః 
స్తనతటములపై నున్న (గుబ్బల పై భాగమున బూసికొన్న్ర; మృగమదః = కస్తూరి; 
తవ = నీయొక్క తోయెః = నీళ్ళతో; యావత్‌ మిలతి = ఎప్పుడు కలియుచున్నదో; 
తావత్‌ = అప్పుడే, మృగాః = కస్తూరి మృగములు; విమలవపుషః = నిర్మలమైన 
దేహము గలవియె; వైమానికశతసహగసైః = దేవతాకోటులచే; పరివృతాః = చుట్టంబడినవై; 
నందనవనమ్‌ = స్వర్గలోకమునందలి నందన మను నుద్యానవనము లోనికి; స్వచ్చందమ్‌ 
= స్వతంత్రముగా? విశంతి = ప్రవేశించుచున్నవి. 
తాత్పర్యము : తల్లీ! గంగా! ప్రాతఃకాలములో స్నానము చేయుచున్న రాజకాంతల 
స్తనములందున్న కస్తూరి యింకను నీ నీళ్ళలోం గలిసినదో లేదో యప్పుడే యా కస్తూరి 
జింకలు దివ్యదేహములను ధరించి నూజు వేల దేవతల చుట్టుముట్టి కొలుచుచుందంగా 
నందనోద్యానములో స్వేచ్చగాం బ్రవేశించుచున్నవి. 


విశేషములు : ఇక్కడ “విమలవపుషళి అను దానికి విమలమతయః అను పాఠాంతర 
మున్నట్లు సదాశివభట్టు పేర్కొనినాందు. అప్పుడు నిర్మలమైన బుద్ధి గలవియై యని 
యర్థము చెప్పుకొనవలయును. 
థి 

కస్తూరి మృగముయొక్క బొడ్డునుండి కస్తూరి పుట్టుటచే 'మృగనాభి' యని 
పేరు వచ్చినది. “'మృగనాఖి ర్మ లగమదః కస్తూరీ" యని యమరకోశము. వ్యాకరణ 
మహాభాష్యములో - 'సప్తమ్యధికరణే” (2-3-26) అను సూత్రములో 'నిమిత్తాత్‌ 
కర్మసంయోగే” యను వార్తికము దగ్గజ - 
శ్లో॥ చర్మణి ద్వీపినం హన్తి దన్తయోర్హన్తి కుజ్జరమ్‌ । 
గం ప కక వూ జ 

కేశేషు చమరీం హన్తి సీమ్ని పుష్మలకో హతః ॥ 


14 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అను ప్రాచీనశ్లోకమును శ్రీపతంజలి భగవాను లుదాహరించినారు. చర్మము కోసము 
పులిని; దంతముల కోస మేనుంగును, కేశముల కోసము చమరీ మృగమును 
జంపుచున్నారు. సీమ కోసమై పుష్మలకము చంపం బడిన దని యీ శ్లోకమున కర్ణము. 
ఇక్కడం జతుర్ధీవిభక్ష్యర్ధములో సప్తమీవిభక్తికి శ్రీ భట్టోజీదీక్షితులు సిద్ధాంతకౌముదిలో 
నీ శ్లోకమునే యుదాహరించి - 'సీమా౭_౦డకోశః; పుష్కలకో గంధమృగః అని యర్థము 
చెప్పినారు. ఈ యర్థమునకు మూలమును వారే - ఏతచ్చ దుర్గవాక్యప్రబోధే కులచంద్రే- 
ణోక్తమ్‌'. మేదినీకారోల. ప్యాహ - 
శ్లో! సీమా ఘాటస్టితిక్షేత్రేష్పండకోశేషు చ స్రియామ్‌” - ఇతి, 
శ్లో; అథ పుష్మలకో గంధమృగక్షపణకీలయోః - ఇతి చ 
హరదత్తాదయస్తు - “పుష్కలకః శంకుః; సీమ్ని సీమాజ్ఞానార్థం హతో నిహతో నిఖాతి 
ఇత్యాహుః” - అని దీక్షితులే మనోరమాశబ్దకౌస్తుభములలోం జెప్పినారు. శ్రీవిశ్వేశ్వర 
పాందేయుని వ్యాకరణసిద్ధాంతసుధానిధిలోం గూడ నిట్లే కలదు. 

ఇక్కడ హరదత్తవ్యాఖ్యానము సరి యైనది కాదు. దీక్షితవ్యాఖ్యానమే 
సమంజసమైనది. మూండు పాదములలోం బులిని; ఏనుంగును, చమరినిం బేర్శొని 
నాల్గవపాదములో శంకువును జెప్పుట ప్రక్రమ విరుద్ధము. కస్తూరి మృగముల పొత్తికడుపు 
నుండి కస్తూరి వెలువడుట ్రత్యక్షసిద్ధము. కస్తూరిమృగములకే కస్తూరిజింక లని, 
కస్తూరిపిల్లులని, పునుగుపిల్లులని వ్యవహారము. కస్తూరిమృగముల వలెనే కస్తూరి మొక్కలు 
కూడం గలవు. వీని పూవుల నుండి కస్తూరి వాసన గల పదార్థము వెలువడును. 
శో యావదస్థి మనుష్యాణాం గంగాతోయేషు తిస్టతి | 

తావద్వర్శసహస్రాణి స్వర్గే లోకే మహీయతే ॥ 

చచ్చిపోయిన వారి యెముకలు గంగాజలములో నెంతకాల ముండునో 
యంతకాలము వేల సంవత్సరములు వారు స్వర్గలోకములో భోగము లనుభవించుచు 
నుందు రని ధర్మశాస్త్రము లుద్దోషించుచున్నవి. గంగాస్థినిమజ్జనము, గయాశ్రాద్ధము 
పితృదేవతోద్ధరణమునకు నియతధర్మములు. అందువల్లనే పాండురంగమాహాత్యము 
నందలి పుండరీకుని కథలో - 


కం॥ పరలోకావాససుఖా 
దరపరతన్‌ జనిన తల్లిదండ్రుల కొసంగెన్‌ 
గురుభక్తి నిగుడు కొడు కతి 
కరుణామతి గంగ నస్థి గయం బిండంబున్‌. (పాండు-2-26) 


అమృతధారావ్యాఖ్యా 15 


అని తెనాలి రామకృష్ణుడు చెప్పినాండు. ఈ విషయమును గైకొని జగన్నాథ మహాకవి 
యద్భుతకల్పనముతో నీశ్లోకమును రచించినాడు. 


మృగములు గంగలోం బడి మరణింప లేదు. వాని శవములు గూడ గంగలో 
బడలేదు. వాని యస్ఫులు కూడ గంగలోం బడ లేదు. కాని వాని నుండి పుట్టిన కస్తూరి 
గంగాజలములోం గలిసినంతనే యవి దివ్యదేహములతో స్వర్గమును బొందినవి. ఇంక 
నిత్యము గంగాస్నానము చేయుచు మృతి చెందిన వారి మహిమ నెవరు వర్ణింపం గల 
రని భావము. 

ఇక్కడ నలంకారశాస్త్రదృష్టిలో నతిశయోక్తి యలంకారము. ధర్మశాస్త్రదృష్టిలో 
స్వభావోక్తి యలంకారము. 

ఇట్టి యద్భుతకల్పనము రామరాజభూషణుని వసుచరిత్రములోం గలదు- 


మ॥। హరిమై సాది శిరంబు సాది మెయి జాత్యశ్వోత్తమాంగంబు గూ 

డ రణోర్విన్‌ శీరఘునాథశౌరి యసిం జెండన్‌ దివ్యమందార వృ 

ష్టి రహిన్‌ బ్రాణయుతంబులై గగనవాటిం బర్వ గంధర్వ కి 

న్నరరూపంబులు దాల్చి సారె కవి యానందించుం దచ్చౌర్యమున్‌. 

(వసు -1-70) 

రఘునాథశౌరి యుద్ధములో ఖడ్గముచే రౌతును గుజ్జమును ఖండింపంగా 
రౌతు తల గుజ్జము యొక్క మొండెము మీందను; గుజ్జము శిరస్సు రౌతు మొండెము 
మీందను బడి యవి యాకాశమున కెగిరినవి. రఘునాథుని శౌర్యము గాంచి దేవతలు 
మందారపుష్పములను వర్షింపంగా న్స్‌ వృష్టి కవి సజీవములై గంధర్వ కిన్నరరూపములు 
దాల్చి దేవతలతోం గలిసి యవి కూడ నతని శౌర్యమును గాంచి యానందించిన వని 
భావము. ఇచ్చట నశ్వదేహము మనుష్య శిరస్సు గల వారు గంధర్వులు; మనుష్య 
దేహము నశ్వశిరము గలవారు కిన్నరులు నను విషయమును గైకొని భట్టుమూర్తి 
యిట్లు వర్ణించినాండు. ఇవి రెండు నత్యద్భుత కల్పనములు. 

ఇక్కడ ముద్రితప్రతులలో నన్ని సంస్మరణము లందును “ప్రభాతే స్నాతీనామ్‌ 
అను పాఠమే గలదు. శ్రీ సదాశివభట్టు కూడ “స్నాతీనామ్‌ అర్ద్జాత్‌ తవ జలే స్నానం 
కుర్వతీనామ్‌” అనియే పీయూషలహరిలో వ్యాఖ్యానించినాండు. ఆర్యేంద్రశర్మగారి 
సంస్మరణములో మాత్రము “ప్రభాతే స్నాంతీనామ్‌ అను పాఠము గలదు. రెండు 
రూపములును సాధువులే. అదియే యర్థము. 


16 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అవతారిక : ఇప్పుడు గంగానామము ప్రాణప్రయాణసమయములో నాముఖమునం 
దుండుం గాక! యని ప్రార్ధించుచున్నాండు - 
శః స్మృతం సద్యః స్వాన్తం విరచయతి శాన్తం సకృదపి 

ప్రగీతం యత్సాపం ర్వుటితి భవతాపం చ హరతి । 

ఇదం తద్గజ్లేతి శ్రవణరమణీయం ఖలు పదమ్‌ 

మమ ప్రాణప్రాన్తె వదనకమలాన్తర్విలసతు ॥ 8 
ప్రతిపదార్థము : మాతా గంగా! సకృత్‌ అపి = ఒక్కమాజైనను గూడ; స్మృతమ్‌ = 
స్మరించి నంతనే; యత్‌ = ఏది; స్వాంతమ్‌ = మనస్సును; శాంతమ్‌ = శాంతి గల 
దానిగా; విరచయతి = చేయుచున్నదో; ప్రగీతమ్‌ = బాగుగా గానము చేసినంతనే; 
రుటితి = శీఘ్రముగా; భవతాపం చ = సంసారదుఃఖము వలనం గలుగు వేండిమిని 
గూడ; హరతి = హరించు చున్నదో; తత్‌ = ఆ; ఇదమ్‌ = ఈ; గంగా ఇతి = గంగా! 
యను; శ్రవణ = చెవులకు; రమణీయమ్‌ = ఇంపైన; పదమ్‌ = శబ్దము; ఖలు = 
నిశ్చయముగా; మమ = నాయొక్క; ప్రాణ = ప్రాణము యొక్క; ప్రాంతే = సమీపము 
నందు; లేక; ప్ర + అంతే = ప్రకృష్ణముగా నంత్యకాలము నందు; వదనకమల = 
ముఖపద్మము యొక్క అంతః = అంత లోపలిభాగమునందు; విలసతు = 
ప్రకాశించుంగాక! 


తాత్పర్యము : తల్లీ! గంగా! ఒక్కమాజైనను గూడ స్మరించెడు వారికి వెంటనే చిత్తశాంతిని 
గూర్చునదియు, బాగుగా గానము చేసినంతనే శీఘ్రముగా సంసారతాపమును 
హరించునదియు నగు నా యా గంగా యను కర్ణపేయమైన శబ్దము నా యొక్క 
ప్రాణముల దగ్గజ నుండి నా మోముందమ్మిలోం బ్రకాశించుంగాక! ప్రాణములు పోవు 
సమయములో నేను “గంగా! గంగా! యను శబ్దములనే యుచ్చరింపవలయు నని 
భావము. 


విశేషములు : యాస్మాచార్యులు నిరుక్తములో 'గమనాద్గంగా” స్వర్గగమనము గలది 
గంగ యని వ్యుత్పత్తిని జెప్పినారు. శ్రీశంకరభగవత్సాదాచార్యులు గూడ 
“'స్వర్గసోపానసంగా గంగానది స్వర్ణారోహణమునకు మెట్టు వంటి దని చెప్పినారు. 
బ్రహ్మాండపురాణములో శ్రీవ్యాసమహర్షి కూడ - 
శో తిప్రో నద్యో మహాపుణ్యా వేణా గోదా చ జాహ్నవీ । 

గాం హరీశాంఘికాత్‌ ప్రాప్తా గంగేతీహ ప్రకీర్తితా ॥ 


అమృతధారావ్యాఖ్యా 17 


కృష్ణ, గోదావరి, గంగ యను మూండు నదులును మహాపుణ్యము లైనవి. 
శ్రీవిష్ణుచరణము నుండి భూమికి గమించిన దగుటచే నీ పుణ్యనదికి గంగ యని పేరు 
వచ్చినదని చెప్పినాండు. మహాభారతములో గూడ - 


శో గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృది స్థితే | 

చతుర్గకారసంయుక్తే పునర్జన్మ న విద్యతే 1 
(1) గీత (భగవద్గీత) (2) గంగ (8) గాయత్రి (4) గోవింద యను నాలుగు గకారముల 
నుచ్చరించినచోం బునర్జన్మ ముండ దని చెప్పినాండు. అందువలననే గంగాభక్తుండగు 
జగన్నాథుండు ప్రాణోతమణసమయములో నా యాస్య జలజములో “గంగా” యను 
శబ్ద ముండుంగాక! యని ప్రార్థించినాండు. 


అవతారిక : ఇప్పుడు గంగలో నిత్యము స్నానము చేసెడి కాకులు కూడ నింద్రపదవి 
నాకాంక్షింప వని చెప్పుచున్నాండు - 
శ్లో] యదన్వ ఖేలనో బహుళతరసనోషభరితా- 

న కాకా నాకాధీశ్వరనగరసాకాంక్షమనసః । 

నివాసాల్లోకానాం జనిమరణశోకాపహరణం 

తదేతత్తే తీరం శ్రమశమనధీరం భవతు నః ॥ 9 


ప్రతిపదార్థము : తల్లీ! గంగా!, కాకాః = కాకులు; యత్‌ = దేనియొక్క అంతః = 
ప్రవాహములో; ఖేలంతః = ఆడుచున్నవియై; బహుళతర = మిక్కిలి యెక్కువ యైన; 
సంతోష = ఆనందముతో; భరితాః = నిండినవియై; నాక + అధి + ఈశ్వర = 
స్వర్గమున కధిపతి యైన యింద్రుని యొక్క నగర = పట్టణమైన యమరావతిపై; స 
+ ఆకాంక్ష = కోరికతో గూడిన; మనసః = మనస్సు కలవి; న = కావో; నివాసాత్‌ 
= దేని ప్రక్క నివసించుట వలన; లోకానామ్‌ = జనుల యొక్క; 'లోకస్తు భువనే జనే” 
యని యమరము; జని = పుట్టుక; మరణ = చావు వలనం గల్గిన; శోక = ఏడుపును; 
హరణమ్‌ = నాశనము చేయునది; యత్‌ = ఏది గలదో; తత్‌ = ఆ; ఏతత్‌ = ఈ; 
తీరమ్‌ = నీ యొడ్డు;, నః = మా యొక్క (శ్రమ = కష్టములను; శమన = శాంతింపం 
జేయుటలో; ధీరమ్‌ = ధైర్యము గలది; భవతు = అగుం గాక! 

తాత్సర్యము : తల్లీ! గంగా! దేని ప్రవాహములో దివ్యానందభరితములై కాకులు కీడించుచు 
నింద్రునకు నివాసమైన యమరావతిని గూడం గోరుట లేదో, దేని ప్రక్క నివసించుట 
వలన జనులకు జననమరణముల వలనం గలిగిన దుఃఖము నశించుచున్నదో యట్టి 
నీ తటము మాయొక్క కష్టములను బోంగొట్టుటలో ధైర్యము గలది యగుం గాక! తల్లీ! 
నీ తీరనివాసమువల్లనే కష్టముల నన్నింటిని గడచి గట్టెక్కుచున్నామని భావము. 


18 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
విశేషము : “'బహుళతరి యనుచోట నతిశయార్థములోం 'దరప్‌’ ప్రత్యయము వచ్చినది. 


పూర్వమొకానొకప్పుడు గంగాతీరమునం దాడుచున్న కాకులను జూచి 
విమానస్థుం డగు నింద్రుండు మీరు మా నందనవనమునకు వచ్చి క్రీడింపుండని 
పల్మంగా నాకాకులు మే మిక్కడే నివసింతుము గాని గంగాతీరమును విడిచి పెట్టి నీ 
వనమునకు రామని తిరస్కరించి చెప్పినట్లుగా “గంగాపురాణములో నున్న కథ యిక్కడ 
ననుసంధేయము. 
అవతారిక : ఇప్పుడు గంగారూపమును (బ్రహ్మస్వరూపముగా స్తుతించుచున్నాండు - 
శ్లో నయత్‌ సాక్షాద్వేదైరపి గలితభేదైరవసితం 

న యస్మిజ్లీవానామ్‌ ప్రసరతి మనోవాగవసరః । 

నిరాకారం నిత్యం నిజమహిమనిర్వాసితతమో 

విశుద్ధం యత్తత్వం సురతటిని! తత్త్వం న విషయః ॥ 10 


ప్రతిపదార్థము : సురతటిని! = దేవనదీ! గంగా!; యత్‌ = ఏది; గలితభేదైః = పోయిన 
భేదములు గలవానిచే ననంగా నద్వైతప్రతిపాదకము లైన వానిచే; “ఏక మేవాద్వితీయమ్‌ 
(బ్రహ్మ రెండవ వస్తువు లేని బ్రహ్మ మొక్కటియే యున్నది, 'నేహ నానాస్తి కించన 
ఇక్కడ నానారూపముతో భాసించున దేదియు లేదని శ్రుతివాక్యము లన్నియు నద్వైతమునే 
ప్రతిపాదించుచున్న వని భావము. సాక్షాత్‌ = ప్రత్యక్షముగా; వేదైః = వేదములచేత; 
అపి = కూడ; న అవసితమ్‌ = నిశ్చితము గాదో; బ్రహ్మమును గూర్చి వేదములు కూడ 
నిదమిత్ధముగాం జెప్పలేక పోవుచున్న వని భావము. యస్మిన్‌ = దేని యందు; జీవానామ్‌ 
= ప్రాణుల యొక్క మనః = మనస్సు యొక్క వాక్‌ = మాటయొక్క; అవసరః = 
వ్యాపారము; న ప్రసరతి = ప్రసరించుట లేదో; “యతో వాచో నివర్తంతే అప్రాపష్య 
మనసా సహి మనస్సుతోంగూడిన వాక్కులు దేనిని జేర లేక వెనుకకు మబిలుచున్నవో 
యది బ్రహ్మ మను శ్రుతివాక్యముచే బ్రహ్మము మనోవాక్కుల కగోచరమైన దని భావము. 
నిరాకారమ్‌ = ఆకారము లేనిది; 'అపాణిపాదమ్‌” ఆ బ్రహ్మమునకు గాళ్ళు గాని 
చేతులు గాని శరీరము గాని లేవని శ్రుతులు చెప్పుచున్నవని భావము. నిత్యమ్‌ = 
సర్వకాలములందు నుండునది; 'న జాయతే (మ్రియతే వా కదాచిత్‌” ఆ బ్రహ్మమునకు 
బుట్టుక గాని చావు గాని లేవని వేదములు చెప్పుచున్న వని భావము. నిజ = తన 
యొక్క మహిమ = గొప్పతనముచే; నిర్వాసిత = పోంగొట్టంబడిన; తమః = చీంకటి 
గలది; “యస్య భాసా సర్వమిదం విభాతి దేని యొక్క కాంతిచే నీ సర్వము 
భాసించుచున్నదో యది బ్రహ్మమని శ్రుతియు - 


అమృతధారావ్యాఖ్యా 19 


శో యదాదిత్యగతం తేజో జగద్భాసయతే9_ఖిలమ్‌ । 
యచ్చంద్రమసి యచ్చాగ్నా తత్తేజో విద్ధి మామకమ్‌ ॥ (భ.గీ. 15-12) 


ఏ సూర్యగతమైన కాంతిచే నీ సర్వజగత్తు భాసించుచున్నదో, చంద్రుని యందు 
నగ్నియందు నేకాంతి గలదో యాకాంతి యంతయు నాదే యని తెలిసికొను మని 
గీతా స్మృతియుం బరబ్రహ్మము స్వయంటప్రకాశమైన; తత్వమ్‌ = తత్వమో యనంగా 
(బ్రహ్మస్వరూపమో తత్‌ = అది; త్వమ్‌ = నీవై యున్నావు; విషయః = ఇంత కంటె 
విషయము (ఇంత కంటె నీతో బోలున దేదియు); న = లేదు. 
తాత్పర్యము : సురనదీ! గంగా! యేది యద్వైతప్రతిపాదకములైన వేదములచేం గూడ 
'నిది యిట్టి దని నిర్వచించుటకు వీలులేక యనిర్వచనీయమై యున్నదో, దేని యందు 
జీవుల మనోవాక్కులు ప్రసరింప లేకుండ నున్నవో, దేని కాకారము లేదో, యేది నిత్య 
మైనదో, యేది తన మాహాత్యముచేం జీంకటులను బోంగొట్టి స్వప్రకాశముగా నున్నదో, 
యేది మాయారహితమై విశుద్ధముగా నున్నదో యట్టి తత్త్వస్వరూపమైన (బ్రహ్మము 
నీవే యియున్నావు. ఇంత కంటె వేటొక విషయము లేదు. నీతో బోల్బుటకు (బ్రహ్మము 
తప్ప మటొక్క టేదియు లేదని భావము. (బ్రహ్మము నిరాకారమై ప్రత్యక్షగోచరము గాక 
యున్న దనియు గంగమాత్రము సాకారమై (ప్రత్యక్ష మగుచున్న దని బ్రహ్మము 
నిర్గుణస్వరూప మనియు గంగ సగుణబ్రహ్మ మనియు బరమతాత్పర్యము. 


విశేషములు : శ్రీనారాయణతీర్థసరస్వతీస్వామి కూడ గంగయే యద్వితీయ బ్రహ్మ 
మని యిట్లు వర్ణించినాండు. 


శ్లో; న నానేహాస్తీతి శ్రుతివచన జాతైర్భగవతీ 

నిరస్యై వా భాసి స్వయమఖిలభేదం సురధుని! । 

చిదాత్మైకా నిత్యా చితిసుఖసదావిష్క లతిరసి 

త్వదీయం మోక్షార్థం శ్రయతి జనతా జీవనపదమ్‌ ॥ 

దేవనదీ! గంగా! 'నేహ నానాస్తి యిక్కడ నానాస్వరూపముతో భాసించున 
దేదియు లేదు - అను నుపనిషద్వాక్యసమూహముచే స్వయముగా సమస్త భేదమును 
నిరసించి భగవతివై నీవే ప్రకాశించుచున్నావు. చిదాత్మవు, నేకవు, నిత్యవు, సదా 
చైతన్యానందావిష్క తివి నీవే. జను లందజు జీవనపదమైన నిన్నే మోక్షము కొ 
కాశ్రయించుచున్నారు. ఈ భావమే పై శ్లోకములోం జెప్పంబడినది. 

కర్మ - బ్రహ్మప్రతిపాదకమై యపౌరుషేయమైన ప్రమాణవాక్యమునకు వేద 
మని పేరు. ఆ వేదము (1) మంత్రము (2) బ్రహ్మణము నని రెండు విధములు. 


20 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అనుష్టానకారకభూతము లగు (ద్రవ్యములను దేవతలను దెలియం జెప్పునవి 
మంత్రములు. అవి బుగ్‌ - యజు - సామ భేదముచే మూండు విధములు. పాదబంధ 
గాయత్ర్యాదిచ్చందోవిశిష్టము లగు “అగ్నిమీళే” మొదలగు నవి బుక్కులు. గీత 
విశిష్టములైన బుక్కులే సామములు. “అగ్న ఆయాహి వీతయే' మొదలగునవి. ఈ 
రెంటికి విలక్షణముగా గద్యాత్మకములైన “ఇషే త్వోత_ర్టే” మొదలగు మంత్రములు 
యజుస్సులు. నాల్గవది “యే త్రిషష్తాః పరియంతి విశ్వరూపాణి బిభ్రతఃి 'శం నో దేవీ 
రభీష్టయే” మొదలగు మంత్రములతో నున్నది యథర్వవేదము. బ్రాహ్మణము కూడ 
(1) విధిరూపము (2) అనువాదరూపము (3) ఉభయ విలక్షణము నని మూండు 
విధములు. యజ్ఞము చేయు నప్పుడు (1) హౌత్రమునకు బుగ్వేదము (2) 
ఆధ్వర్యవమునకు యజుర్వేదము (3) బెద్గాత్రమునకు సామవేదము (4) బ్రహ్మత్వమునకు 
శాంతిపౌష్టికకర్మములకు నథర్వవేదము నుపయోగపడును. ఈ నాల్గువేదములు 
కర్మమార్గమును బోధించుచున్నవి. వీని చివర నున్న యుపనిషత్తులు (బ్రహ్మమార్గమును 
బోధించుచున్నవి. ఈ యుపనిషన్మహావాక్యముల కద్వైతబ్రహ్మము నందే తాత్పర్యము. 
'నేహనానాస్తి యను గ్రుతు లన్యనానాత్వమునే నిషేధించుచు నితరాభావమును 
బోధించుచున్నవి గాని తమయొక్క యభావమును బోధించుట లేదు గదా! అప్పుడద్వైతసిద్ధి 
యెట్లు గల్లు నన్నచో నది సరిగాదు. ఆ వాక్యములకుం దమయందుం గూడం బ్రవృత్తి 
యుండుటచే వేదనానాత్వము లేదు. లేక వేదమే (బ్రహ్మ మగుటచే ద్వైతము లేదు. 


అవతారిక : ఇప్పుడు గంగకు సాటియైన దేదియు లేదని వర్ణించుచున్నాండు - 


శ్లో మహాదానైర్టానైర్చహువిధవితానైరపి చ య- 

న్న లభ్యం ఘోరాభిః సువిమలతపోరాశిభిరపి । 

అచిన్యం తద్విషోః పదమఖిలసాధారణతయా 

దదానా కేనా౭_సి త్వమిహ తులనీయా కథయ నః ॥ 11 
ప్రతిపదార్థము : ఓ గంగా! మహాదానైః = గొప్ప గొప్ప దానములచేతను; ధ్యానైః 
ధ్యానముల చేతను; చిత్తెకాగ్రతతోం జేయు భగవత్స్మరణము ధ్యానము; అపి చ 
ఇంకను; బహువిధ = అనేకప్రకారములైన; వితానైః = క్రతువుల చేతను; “క్రతువిస్తారయో 
రస్త్రీ వితానమ్‌' అని యమరము. ఘోరాభిః = భయంకరములైన; ఇది తపోరాసులకు 
విశేషణము. సు = శోభనములైన; విమల = నిర్మలములైన; తపః రాశిభిః అపి = 
తపస్సుల సమూహముల చేతను గూడ; యత్‌ = ఏది; న లభ్యమ్‌ = లభ్యము కానిదో; 
అచింత్యమ్‌ = చింతించుటకు వీలులేని; విష్ణోః = శ్రీమన్నారాయణునియొక్క పదమ్‌ 
= పాదమును లేక స్థానమును; అఖిల = అందబకు, సాధారణతయా = సమానముగా; 


అమృతధారావ్యాఖ్యా 21 


దదానా = ఇచ్చుచున్ను త్వమ్‌ = నీవు; ఇహ = ఇక్కడ; కేన = దేనితో; తులనీయా = 
తూంపందగినదానవై; అసి = ఉన్నావో; తత్‌ = ఆ విషయమును; నః = మాకు; 
కథయ = చెప్పుము. 

తాత్పర్యము ; ఓ గంగాదేవీ! గొప్ప గొప్ప దానములచేం గాని, యోగాభ్యాసముతోం 
గూడిన భగవద్ద్వానముల చేతం గాని, యనేకవిధములైన యజ్ఞములచేతం గాని, లేక 
భయంకరమైన తపోరాశుల చేతం గాని పొందుటకు శక్యము గాని యాలోచించుటకు 
శక్యము గాని శ్రీవిష్ణుపదమును (వైకుంఠమును) సకలజనులకు సమానముగా 
నొసంగుచున్న నీవు దేనితో బోల్పందగిన దానవో మా కిక్కడం జెప్పుము. మోక్షము 
నిచ్చుటలో గంగతో సాటియైన దేవత యేదియు లేదని భావము. లేక; కేన = బ్రహ్మతో; 
“మారుతే వేధసి బ్రధ్నే పుంసి కి అని యమరము. లేక; కేన = (బ్రహ్మముతో; “కం 
బ్రహ్మి అని (శ్రుతి; 'కం శిరో మ్చు సుఖే క్లీబమ్‌” అని నానార్థరత్నమాల; తులనీ 
యాసి = పోల్చందగిన దానవా? యని కూడ నర్థము చెప్పుకొనవచ్చును. 
విశేషములు : “తద్విష్టోః పరమమ్‌ పదం సదా పశ్యంతి సూరయః” ఆ మహావిష్ణువు 
యొక్క పరమపదము నెల్లప్పుడు పండితులు చూచుచున్నారని వేదము చెప్పుచున్నది. 
పండంబాతిన పండ (ఆత్మవిషయబుద్ధి) గల వారికే విష్ణుపదము లభ్యము గాని 
యితురులకు లభ్యము గాదని దీనినిబట్టి తెలియుచున్నది. కాని గంగలోం బండితులు 
పామరులు నందజును స్నానము చేయుదురు. గంగానది విష్ణుపాదోద్భవ. అనంగా 
శ్రీమహావిష్ణువు పాదముల నుండి పుట్టినది. కావున విష్ణుపదము నిచ్చుటలో గంగయే 
సమర్గురాలు. గంగానది వీరు పండితులు వీరు పామరులు నను నుచ్చనీచభావము 
లేకుండ సర్వులకు శ్రీవిష్ణుపదమును బ్రసాదించుచున్న దని భావము. 


అవతారిక : ఇపుడు గంగాదర్శనమాహాత్యమును గొనియాడుచున్నాండు - 
శ్లో  నృణామీక్షామాత్రాదపి పరిహరన్యా భవభయం 

శివాయాస్తే మూర్తేః క ఇహ మహిమానం నిగదతు । 

అమర్షమ్లానాయాః పరమమనురోధం గిరిభువో 

విహాయ శ్రీకణ్ధః శిరసి నియతం ధారయతి యామ్‌ ॥ 12 
ప్రతిపదార్థము : ఓ శుభప్రసూ! గంగాదేవీ! నృణామ్‌ = నరులకు; ఈక్షామాత్రాత్‌ = 
దర్శనమాత్రముచేతనే; భవభయమ్‌ = సంసారభయమును; అపి = కూడ; పరిహరంత్యాః 
= పరిహరించుచున్న దానవు. అమర్ష = కోపముతో; మ్లానాయాః = వాడిపోయిన; 
గిరిభువః = గిరిజ యగు పార్వతి యొక్క పరమమ్‌ = ఉత్కృష్టమైన; అనురోధమ్‌ = 


22 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అనుసరించుటను; విహాయ = విడిచిపెట్టి; శ్రీకంఠః = శివుండు; యామ్‌ = ఎవతెను; 
నియతమ్‌ = నియమముగా (ఎల్లప్పుడు); శిరసి = తలపై; ధారయతి = 
ధరించుచున్నాండో యట్టి; శివాయాః = శివునిభార్య వగు, శివము లనంగా శుభములు. 
శివములను గూర్చునది శివ; లేక శివ మనంగా మోక్షము = మోక్షము గలది శివ. తే 
= నీయొక్క మూర్తిః = మూర్తి (స్వరూపము) యొక్క; మహిమానమ్‌ = గొప్పతనమును; 
ఇహ = ఇక్కడ; కః = ఎవండు; నిగదతు = చెప్పంగలండు? 

తాత్పర్యము * చూచినంత మాత్రముననే నరుల సంసారఖీతిని బోంగొట్టునది, శివ 
స్వరూపిణి యగు నెవ్వతెను కోపముచే వాడిపోయిన పార్వతీదేవిని గూడ లెక్కచేయక 
పరమశివుండు తలపై ధరించుచున్నాండో యట్టి నీ విగ్రహముయొక్క మాహాత్యము 
నెవండు చెప్పంగలండు? ఎవ్వండును వర్ణింపంజాలందని భావము. మిక్కిలి విలువ 
గల వజ్రాదులను దలపై ధరించుట లోకములో బ్రసిద్ధము గావునం బార్వతి కంటెను 
గంగయే విలువ గలది యని భావము. 


విశేషములు : శివాశబ్దము పార్వతీదేవి యందు రూఢము. “శివా భవానీ రుద్రాణీ 
శర్వాణీ సర్వమంగళా" యని యమరకోశము. ఆమెకు సవతియై శివునకు భార్య యగుటచే 
గంగాదేవి కూడ శివయైనది. శ్రీ యనంగా విషము. శ్రీర్వేషరచనా శోభా సంప 
త్సరళశాఖిషు వాణీ లక్ష్మీ లవంగేషు విషే బిల్వే౭£_ప్యథ త్రిషు ॥ అని నానార్థరత్నమాల. 
విషకంఠు6 డగు శివుండే నిన్ను నెత్తి కెక్కించు కొనుచున్నాం డనంగా నమృతకంఠు 
లగు దేవతలు నిత్యము స్నానము చేయుచు నిన్నుం దలం దాల్చుటలో నాశ్చర్యమే 
మున్న దని ధ్వని “గంగే! త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజమ్‌ ఫలమ్‌” గంగా! నీ 
దర్శనము వల్లనే ముక్తి లభించుచున్నది. ఇంక స్నానఫలమేమి చెప్పంగలనని 
పురాణవచనము. 


అవతారిక : ఇప్పుడు గంగాదేవి పాపనాశిని యని వర్ణించుచున్నాండు - 
శ్లో॥ వినిన్సాన్యున్నత్తెరపి చ పరిహార్యాణి పతితై- 

రవాచ్యాని వ్రాత్యైః సపులకమపాస్యాని పిశునైః । 

హరన్తీ లోకానామనవరతమేనాంసి కియతాం 

కదాప్యశ్రాన్తా త్వం జగతి పునరేకా విజయసే ॥ 18 
ప్రతిపదార్థము : అమ్మా! గంగా! ఉన్మత్తెః = పిచ్చివారిచ్వే వినింద్యాని = విశేషముగా 
నిందింపందగినవి; అపి చ = మటియును; పతితైః = పాపాత్ములచే; పరిహార్యాణి = 
పరిహరింపందగినవి; వ్రాత్యైః = సంస్మారహీనులచే; అవాచ్యాని = చెప్పందగనివి; 


అమృతధారావ్యాఖ్యా 283 
పిశునైః = దుర్దనులచే; సపులకమ్‌ = ఒంటినిండంబులకలుపుట్టునట్లుగా; అపాస్యాని 
= విడిచిపెట్టం దగినవి; ఇవి యన్నియు బాపములకు విశేషణములు. లోకానామ్‌ = 
లోకులయొక్క కియతామ్‌ = లెక్కింప లేనన్ని ఏనాంసి = పాపములను; అనవరతమ్‌ 
= ఎల్లప్పుడు; హరన్తీ = హరించుచున్న దానివై; కదాపి = ఎప్పుడును గూడ; అవిశ్రాంతా 
= విశ్రాంతి నొందని; త్వమ్‌ = నీవు; ఏకా = ఒక్కర్రెవేే పునః = ఇంకను; జగతి = 
లోకములో; విజయసే = సర్వోత్మృష్టముగా వర్తించుచున్నావు. 
తాత్పర్యము : పిచ్చివారిచేం గూడ విశేషముగా నిందింపందగినవి; మజియుం బాపులచే 
గూడం బరిహరింపం దగినవి; నామకరణాది సంస్కారములు కూడ లేని వ్రాత్యులచేం 
గూడ నిందింపం దగినవి; దౌర్దన్యము చేయు పిశునులచే నొడలు గగురుపొడుచు 
విధముగా సంతోషముతో విడువం దగినవి యీ విధముగా లోకము నందలి జనులచేం 
జేయంబడుచున్న లెక్క లేని పాపముల నెల్లప్పుడు హరించుచు నెప్పుడు విశ్రాంతి 
గైకొనని నీ వాక్కతవే లోకములో విజయమును గైకొనుచున్నావు. పిచ్చివారు, పతితులు, 
వ్రాత్యులు, పిశునులు గూడం జేయలేని మహాపాపములను గంగమ్మ తన నీళ్ళతోం 
గడిగి వేయుచున్నది. లోకములో నొక మహాకార్యమును బెక్కుమంది కలిసి చేసినను 
నలసట పొందుదురు. గంగ యొక్కతెయే యిందజ పాపములనుం బోంగొట్టుట యను 
మహాకార్యము నెల్లప్పుడు చేయుచున్నను నలయుట లేదు. మహాపాపములను 
రూపుమాపుటలో గంగను మించిన వారు లేరని భావము. 


ఈ శ్లోకము రసగంగాధరములోం గావ్యలింగప్రకరణములో నుదాహరింపం 
బడినది - అత్ర హ్యనన్యసాధారణతయా ప్రతిపాదితస్య భగవత్యా భాగీరథ్యా ఉత్మర్న 
స్యాప్యాతతో£_ వుటమానస్యోప పాదనాయానవరతస కలలోకపాపస మానాధికరణః 
శ్రమాభావః సుబన్తమాత్రార్థ విశేషితః | సుబన్తార్థో విశేషవపుర్దేతుత్వే నోపాత్తః ॥ 

ఈ శ్లోకములో ననన్యసాధారణత్వముగా బ్రతిపాదింపంబడిన భగవతియగు 
భాగీరథి యొక్క యుత్మర్షము (గొప్పతనము) నుపపాదించుటకై యెల్లప్పుడు సకలలోక 
పాపహరణసమానాధికరణమైన (ఒకే యాశ్రయముగల) శ్రమాభావము సుబంతమాత్రార్థ 
విశేషితమైన సుబంతార్థము విశేషవపుర్దేతుత్వముగా నుపాత్త మైనది. ఇక్కడ “అశ్రాంతా” 
యను సుబంతార్థము హేతువుగాం గైకొనంబడినది గాని తిజంతార్భములతో మిశ్రితము 
గాలేదని భావము. 


అవతారిక : ఇప్పుడు గంగాదేవి గుణములను బొగడుచున్నాండు - 


24 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


శ్లో  స్థలన్తీ స్వర్లోకా దవనితలశోకాపహృతయే 
జటాజూట గ్రన్నౌ యదసి వినిబద్దా పురఖిదా । 
అయే! నిర్జోభానా మపి మనసి లోభం జనయతాం 
గుణానా మేవాయం తవ జనని! దోషః పరిణతః ॥ 14 


ప్రతిపదార్థము : అయే! జనని! = ఓ తల్లీ! గంగా! అవనితల = భూలోకము యొక్క 
శోక = రోదనమును (ఏడుపును); అపహృతయే = అపహరించుటకై (పోంగొట్టుటకై); 
స్వః లోకాత్‌ = స్వర్గలోకము నుండి; స్థలంతీ = క్రిందకు జాజుచున్న దానివై) పురభిదా 
= (తిపురాసురుల పురములను భేదించిన శివునిచే; జటాజూట(గంధౌ = జటాజూటము 
యొక్క ముడిలో; వినిబద్దా = ఎక్కువగా బంధింపంబడి; యత్‌ అసి = నీవు వున్నా 
వన్నవో; తత్‌ = అది; నిర్లోభానామ్‌ అపి = లోభము లేని శివుని వంటి వారికిం గూడ; 
లోభమ్‌ = లోభమును (ిసినితనమును); జనయతామ్‌ = పుట్టించుచున్న; తవ =నీ 
యొక్క గుణానామ్‌ ఏవ = సుగుణములయొక్క ఫలితమే; అయమ్‌ = ఈ; దోషః = 
దోషముగా; పరిణతః = పరిణమించినది. 


తాత్పర్యము క తల్లీ! గంగా! భూలోకములో దుఃఖములతో నేడ్చుచున్న జనుల శోకమును 
మాన్సుటకై స్వర్గలోకమునుండి క్రిందికి దిగి జాజుచున్న నిన్ను శివుడు తనయొక్క 
జడలు కట్టిన కొప్పు ముడిలో బంధించుచున్నాం డన్నచో నది శివుని దోషము గాదు. 
ఏ లోభము లేని శివుని వంటి వాని మనస్సులోం గూడ లోభమును బుట్టించుచున్న నీ 
యందలి సుగుణముల యొక్క దోషము. నీ మంచి గుణములు చేసిన దోషము వల్లనే 
నీకు శివజటాజూటములో బంధనము ప్రాప్తించిన దని భావము. 


విశేషములు : లోకములో మంచి వారి గుణగణములు కూడ లోభులకు లోభమును 
గల్లించి దోషములుగా మాజుచున్నవి. ఇట్టి భావమే శ్రీజయదేవుని ప్రసన్నరాఘవ 
నాటకములోం గలదు. 


శో స్వసూక్తీనామ్‌ పాత్రం రఘుతిలకమేకం కలయతాం 

కవీనాం కో దోషః? స తు గుణగణానామవగుణః । 

యదా తైర్నిశ్ళే షైరపరగుణలుబ్జెరివ జగ- 

త్యసావేకశ్చక్రే సతతసుఖసంవాసవసతిః ॥ (ప్ర.రా-1-12) 

ఇంత మంది శ్రీరామకథలను రచించుచు శ్రీరామచంద్రు నొక్కనే తమ 
సూక్తులకుం బాత్రముగాం జేయుచున్నా రన్నచో నది కవుల దోషము కాదు. 
శ్రీరామచంద్రుని గుణగణముల యొక్క యవగుణము (దోషము). ఎందువల్ల ననగా 


అమృతధారావ్యాఖ్యా 25 


నింక నెవ్వరికి మిగులకుండం దనలో నున్న మంచి గుణములచేం బరులకు లోభమును 
గలిగించి యా శ్రీరామచంద్రుం డొక్కండే యీలోకములో నెల్లప్పుడు సుఖముగా 
నివసించుటకు గల వసతి నేర్పాటు చేసినాం డని భావము. 


ఈ శ్లోకము రసగంగాధరములో లేశాలంకారప్రకరణములో నుదాహరింపం 
బడినది. అనిష్టసాధనత్వముచే గుణమును దోషముగా; నిష్టసాధనత్వముచే దోషమును 
గుణముగా వర్ణించుట లేశాలంకారము. “అత్ర దోషో9_ పరాధః. తథా చాపరాధత్వేన 
గుణానాం దోషత్వముక్తమ్‌ భవతి. న చాయమలంకారో వ్యాజస్తుత్యా ఉభయరూపయా 
గతార్థ ఇతి శంక్యమ్‌. ముఖ ప్రతిపాదితార్థవైపరీత్యేనాత్ర సర్వత్ర పర్యవసానాభావాత్‌. 
'స్థలంతీ స్వర్లోకాత్‌ ఇతి పద్యే భాగీరథీ స్తుతిప్రకరణపఠితే యద్యస్తి భాగీరధీస్తుతౌ 
తాత్పర్యం తదా వ్యాజస్తుతి రప్యస్తు. తస్యాః పావకాశత్వేనైతద్చాధకత్వాయోగాత్‌. అత 
ఏవ లేశో9 పి న వ్యాజస్తుతేర్చాధక ఇతి ప్రాగుక్తజాహృవీస్తుతౌ ద్వయోరపి సమావేశః” 

ఈ శ్లోకములో దోషశబ్దమున కపరాధ మని యర్థము. ఇక్కడ నపరాధత్వముచే 
గంగాదేవి గుణములకు దోషత్వము చెప్పంబడినది. కావున లేశాలంకారము. ఈ 
యలంకారము స్తుతినిందారూపమగు వ్యాజస్తుతిలో నంతర్భవించు నని శంకింపం 
గూడదు. స్తుతివలన నింద, నిందవలన స్తుతి గమ్యమాన మగుచో వ్యాజస్తుతి యగును. 
గుణమును దోషముగా, దోషమును గుణముగా వర్ణించినచో లేశాలంకారము. కావున 
లేశము వ్యాజస్తుతిలో నంతర్భవింపదు. ఇక్కడం బ్రారంభములో౯ (బ్రతిపాదించిన 
యర్థమునకు విపరీతముగా మతియొక యర్థము పర్యవసించుట లేదు. కావున నిది 
లేశాలంకారమునకే యుదాహరణము. ఈ పద్యము భాగీరథీస్తుతిప్రకరణమగు 
గంగాలహరిలోం బరింపం బడుటచేం గవికి భాగీరథీస్తుతి యందే తాత్పర్య మన్నచో 
నిక్కడ వ్యాజస్తుతిని గూడ నంగీకరింపవచ్చును. ఈ వ్యాజస్తుతి లేశమునకు బాధకము 
గాదు. అట్లే యీ జాహ్నవీస్తుతి లోని లేశాలంకారము వ్యాజస్తుతికిం గూడ బాధకముగాదు 
గావున నీ రెండింటి సమావేశము నిందు. గలదు. 


అవతారిక : ఇప్పుడు సర్వరక్షణమునకు గంగాదేవియే మం దని వర్ణించుచున్నాండు- 


శ్లో _ జదానన్నాన్‌ పజ్లూన్‌ ప్రకృతిబధిరానుక్తివికలాన్‌ 
(గహగ్రస్తానస్తాఖిలదురితనిస్తారసరణీన్‌ । 
నిలిమైర్నిర్ముక్తానపి చ నిరయాన్తర్నిపతితాన్‌ 
నరానమృ! త్రాతుం త్వమిహ పరమమ్‌ భేషజమసి ॥ 15 
ప్రతిపదార్థము : అంబ! = తల్లీ! గంగా! జడాన్‌ = చైతన్యము లేని జడులను; అంధాన్‌ 


26 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


= గ్రుడ్డివారిని; పంగూన్‌ = కుంటివారిని; ప్రకృతిబధిరాన్‌ = పుట్టు చెవిటి వారిని; 
ఉక్తి వికలాన్‌ = మాట లేని మూంగ వారిని; గ్రహగ్రస్తాన్‌ = గ్రహములచేం బట్టువడి 
పీడింపంబడిన వారిని; అస్త = అస్తమించిన; ఇది సరణికి విశేషణము. అఖిల = 
సమస్తము లైన; దురిత = పాపములను; నిస్తార = దాంటుటకు; సరణీన్‌ = మార్గము 
గల వారిని; పాపముల నతిక్రమించుటకు దారి లేని వారి నని యర్థము. అనంగాం 
బాపములకుం బ్రాయళ్చిత్తముల నాచరింపని వారి నని భావము. నిలింపైః = దేవతలచే; 
నిర్ముక్తాన్‌ = విడిచిపెట్టంబడిన వారిని; అపి చ = మటియును; నిరయ = నరకము 
యొక్క; అంతః = మధ్యభాగములో; నిపతితాన్‌ = పడుచున్నవారిని; నరాన్‌ = 
మనుజులను; త్రాతుమ్‌ = రక్షించుటకు, ఇహ = ఇక్కడ; త్వమ్‌ = నీవే) భేషజమ్‌ = 
మందు; అసి = అయియున్నావు. 

తాత్పర్యము : తల్లీ! గంగా! తెలివి లేని వారిని గ్రుడ్డివారిని, కుంటివారినిం బుట్టుకతోం 
జెవిటివారిని, నోరున్నను మాట రాని మూకులను, గ్రహములచేం బట్టువడిన వారిని, 
పాపములు చేసి వాని నుండి బయటపడుటకుం ద్రోవలేని వారిని భక్తిలేక దేవతలచే 
విడిచిపెట్టంబడిన వారిని, మజియు నరకలోకమధ్యములోం బడుచున్నవారిని నిటువంటి 
నరులను గాపాడుట కీలోకములో నీవే గొప్ప మందుగా నున్నావని భావము. సమస్త 
పాప రోగములకు గంగాజలమే పరమౌషధ మని తాత్పర్యము. 


విశేషములు : శ్లో॥ శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే । 
బెషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః ॥ 
శరీరము శిథిలమై కళేబరము జబ్బులచే మ్రింగంబడి చచ్చుటకు సిద్ధముగా 
నున్న వారికి గంగాజలము గోవిందనామస్మరణము తప్ప మూండవ మందు లేదని 
పురాణవచనము. 


భిషక్కులనంగా వైద్యులు. భేషజమనంగా మందు. భైషజ్యమనంగా వైద్యము 
(చికిత్స) భేషజశబ్దమునకు మందనియే యర్థము. 'భేషజౌషధభైషజ్యాన్యగదో జాయు 
రిత్యపి” అని యమరకోశము. మన తెలుంగు దేశములో మాత్రము వానికి భేషజ 
మెక్కువి మొదలగు వాక్యములలో భేషజశబ్దమునకు “బడాయి యను నర్థము కూడ 
వ్యవహారము లోనికి వచ్చినది. 


స్కీ.  సౌందర్యమునం గొంత సరివత్తు రాళ్చినే 
యులు భేషజం బూని యుండ రేని (రాజ. 1-28) 


అని మాదయ్యగారి మల్లన రెండర్భము లందు బ్రయోగించినాండు. సాధారణముగా 


అమృతధారావ్యాఖ్యా 27 


లోకములోం దక్కిన వారి కంటె వైద్యులకే గర్వమెక్కువ యగుటచే భేషజశబ్దమున కిట్టి 
యర్థవిపరిణామము గల్లినది. 


గ్రహగ్రస్తులనంగా గ్రహచారము బాగు లేనివారు. జన్మలగ్నము నుండి 
1-4-7-10 స్థానములు కేంద్రములు. 1-5-9 స్థానములు కోణములు. గురుడు, 
శుక్రుడు, పూర్ణచంద్రుండు, వీరితోం గూడిన బుధుండు శుభగ్రహములు. రవి, క్షీణ 
చంద్రుండు కుజుండు వీరితోం జేరిన బుధుండు పాపగ్రహములు. రాహు-కేతువులు 
పాపగ్రహము లైనను ఛాయాగ్రహము లగుటచే శుభగ్రహస్థానములో నున్నప్పుడు 
మంచిని పాపగ్రహస్థానములో నున్నప్పుడు చెడును గలగం జేయుచు గొంత 
శుభమును గొంత యశుభమును గల్డం జేయుదురు. జన్మకుండలిలో గేంద్రకోణములలో 
నున్న శుభగ్రహములు త్రిషడాయముల (3-6-11) లో నున్న పాపగ్రహములు 
శుభవలితముల నిత్తురు. అట్లే కేంద్రకోణములలో నున్న పాపగ్రహములు 
త్రిషడాయములలో నున్న శుభగ్రహములు పాపఫలమునే యిచ్చుచున్నవి. 
శ్లో; ద్వాదశాష్టమజన్మస్టాః శనిరజ్ఞారకో గురుః । 

కుర్వన్తి ప్రాణసన్దేహం స్థాన భ్రంశం ధనక్షయమ్‌ ॥ (జాతకచంద్రికా పీఠిక) 

గోచారములో (1) ద్వాదశమందున్న శని ప్రాణసందేహమును (2) అష్టమ 
స్థానములో నున్న కుజుడు స్థాన భ్రంశమును (3) జన్మస్థానము (చంద్రలగ్నము) లో 
నున్న గురుడు ధనక్షయమును గల్లింతురని దైవజ్ఞ కర్ణామృతము. ఇట్లు (గ్రహములచేం 
బీడింపంబడు వారు గ్రహగ్రస్తులు. 

ఇక్కడ శ్రీసదాశివభట్టు పీయూషలహరీ వ్యాఖ్యలో - 
గ్రహగ్రస్తాన్‌ గ్రహైః ఆదిత్యాది నవగ్రహైః (గ్రస్తాః కవలితాః కృతపీడా ఇతి యావత్‌. 
తదుక్తం జ్యోతిశ్శాస్తే - 
శో స్వర్‌క్షాచ్చన్టఖలా స్రిఖభారిషు శుభాః సప్తాద్యగోల_బ్దః పున 

శ్చాపుత్రాద్యయధర్మమృత్యుషు కవిః స్వాస్తత్రికోణే గురుః | 

సౌమ్యో వ్యంత్యసమే£ ఖీలా భగవతాః శుక్లే నవేషుద్విగ 

శృన్లో౭థో నిజభాద్‌ ద్యుభం నవహృతం త్రద్రీషు శేషంన సత్‌ ॥ 
అను శ్లోకము నుదాహరించినాండు. ఈ శ్లోకము శ్రీనారాయణదైవజ్జుండు రచించిన 
ముహూర్తమార్తాండము (11-1) లోనిది. గోచారమునందు జన్మనక్షత్రము (జన్మరాశి) 
నుండి చంద్రుండు, పాపగ్రహములు (రవి - కుజ - శని - రాహు - కేతువులు) 
3-10-6 స్థానములలో; జం(ద్రుందు 7-1 స్థానములందు; శుకుడు 


28 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


1-2-3-4-5-12-9-8 స్థానములందు; గురుడు 2-7-9-5 స్థానములందు; 
బుధుడు 2-4-6-8-10 స్థానము లందునున్నప్పుడు శుభము లిత్తురు. అన్ని 
(గ్రహములు 11వ స్థానములో నున్నప్పుడు శుభము నిచ్చును. చంద్రుడు శుక్షపక్షములో 
9-5-2 స్థానములలో నున్నప్పుడు శుభము నిచ్చును. 

దీనికి వ్యతిరేకముగా గోచారములో జన్యరాశినుండి చంద్రుడు 2-4-5-8-9 
స్థానములలో; బుధుడు 1-2-5-7-9-12 స్థానములలో; గురుండు 1-8-4-6-8- 
10-12 స్థానములలో; శుక్రుడు 6-7-10 స్థానములలో; పాపగ్రహము లగు రవి 
- కుజ - శని - రాహు - కేతువులు 1-2-4-5-7 స్థానములలో నున్నప్పు డశుభ 
ఫలములనే యిత్తురు. చంద్రుండు కృష్ణపక్షములో 9-5-2 స్థానములలో నున్నప్పు 
డశుభమునే యిచ్చును. 

అట్లే స్వజన్మనక్షత్రము నుండి దిననక్షత్రము వకు ౩ నవకములుగా లెక్కించి 
నప్పుడు 2-4-6-8-9 సంఖ్య గల నక్షత్రములు (సంపత్‌ - క్షేమ - సాధన - మిత్ర 
- పరమమిత్ర తారలు) శుభఫలితముల నిచ్చును. 3-5-7 సంఖ్యగల నక్షత్రములు 
(విపత్‌ - ప్రత్యక్‌ - నైధన తారలు) అశుభఫలితముల నిచ్చునని నారాయణదైవజ్ఞుని 
స్వీయమార్తాందవల్లభావ్యాఖ్య. 

ఈ శ్లోకము రసగంగాధరములో రూపకప్రకరణములో నుదాహరింపంబడినది. 
ఇక్కడ గంగ యందు భేషజత్వ మారోపింపంబడుటచే రూపకాలంకారము. 
ఉపాతోత నుగామీ యథా - జడానంధాన్‌... ... 


“అత్ర త్రాతుమితి తుమున్నంతేన శబ్దే నోపాత్తం జడాంధాదిత్రాణమ్‌ భేషజభాగీరథ్యోా 
శబ్లోపాత్తమైన యనుగామి యగు సాధారణధర్మమున కీ శ్లోక ముదాహరణము. 


భేషజ - భాగీరథులకు జడులు నంధులు మొదలగువారిని రక్షించుట యందు 
సామాన్యధర్మము గలదని తుమున్నంత మగు '“త్రాతుమ్‌ అను శబ్దముచే నుపాత్తమైనది. 


అవతారిక : ఇప్పుడు గంగాజలమహిమను జెప్పుచున్నాండు - 
శ్లో॥  స్వభావస్వచ్చానాం సహజశిశిరాణామయమపా- 
మపారస్తే మాతర్ణయతి మహిమా కో౭_పి జగతి । 
ముదా యాం గాయన్తి ద్యుతలమనవద్యద్యుతిభృతః 
సమాసాద్యాద్యాపి స్ఫుటపులకసాన్రాః సగరజాః ॥ 
ప్రతిపదార్థము : మాతః! = జనయిత్రీ! గంగా! ముదా = సంతోషముతో; స్ఫుట = 


అమృతధారావ్యాఖ్యా 29 


స్పష్టముగా; పులక = రోమాంచములు (గగురుపాటు); సాంద్రాః = దట్టముగాం గల; 
సగరజాః = సగరచక్రవర్తి కొడుకులు, ద్యుతలమ్‌ = స్వర్గలోకమును; సమాసాద్య = 
పొంది; అనవద్య = దోషము లేని; ద్యుతి = కాంతిని; భృతః = భరించుచున్నవారై; 
అద్యాపి = ఇప్పుడు కూడ; యామ్‌ = దేనిని; గాయంతి = గానము చేయుచున్నారో 
యట్టి; స్వభావ = ప్రకృతి సిద్ధముగానే; స్వచ్చానామ్‌ = నిర్మలము లైనవి; సహజ = 
పుట్టుక తోడనే; శిశిరాణామ్‌ = చల్లనివి యగు; తే = నీ యొక్క అపామ్‌ = నీళ్ళకు; 
'శైత్యం హి యత్‌ సా ప్రకృతిర్ణలస్యి జలమునకుం జల్లందనము ప్రకృతి సిద్ధముగా 
గల దని కాళిదాసు చెప్పినాండు. “శీతస్పర్శవత్య ఆపః శీతస్పర్శము గలవి నీళ్ళని 
వైశేషికులు చెప్పినారు. అపారః = అంతు లేని; కోత పి = ఏదియో యొకానొక 
యనిర్వచనీయమైన; మహిమా = గొప్పతనము, జయతి = సర్వోత్మ ఎ్రెష్టముగా 
వర్తించుచున్నది. 

తాత్పర్యము : తల్లీ! గంగా! నైసర్గిముగా స్వచ్చము లైనవి, సహజముగాం జల్లనివి 
యగు నీ జలముల కొకానొక పారము లేని మహత్తు గలదు. ఆ మహిమను 
సంతోషముతో స్పష్టముగాం బులకరించి దివ్యకాంతులతో నొప్పు దేహములు గల 
సగరపుత్రులు స్వర్గము నధిష్టించి యిప్పుడు కూడ గానము చేయుచున్నారు. 
విశేషములు : పూర్వ మొకానొకప్పుడు సగరచక్రవర్తి యశ్వమేధయాగము నారంభించి 
గుట్ట్రమును విడిచిపెట్టి దానిని రక్షించుటకై తన పుత్రులను నియోగించినాండు. ఇంద్రుం 
డా హయమును దొంగిలించి పాతాళలోకములో దాంచినాండు. సగరపుత్రులు దానిని 
విడిపించి తెచ్చుటకై వెళ్ళి కపిలమహర్షి కోపాగ్నితో గూడిన చూపులచే బూడిద యెనారు. 
అటు తరువాత భగీరథుడు తపస్సు జేసి స్వర్గములో నున్న గంగానదిని భూమికి 
దించి కపిలకోపానల దగ్గులైన సగరపుత్రుల భస్మము పై బ్రవహింపంజేసి వారిని 
స్వర్ణమునకుం బంపినాండు. ఈ భగీరథప్రయత్నముచే భూమికి వచ్చిన గంగానది 
యప్పటి నుండియు భాగీరథి యైనది. శ్రీమద్రామాయణము నందలి గంగావతరణకథ 
యిక్కడ ననుసంధేయము. 


ఈ శ్లోకములో “అయమపామపారళ అనుచోట నర్ధభేదముతో రెండేసి హల్లులు 
రెండు మాటు లావృత్త మగుటచే ఛేకానుప్రాసము. “'ద్యుతలమన వద్యద్యుతిభృతః 
సమాసాద్యాద్యాపి? అనుచోట ద్యవర్థ మనేకపర్యాయము లావృత్త మగుటచే 
వృత్యనుప్రాసము. 
అవతారిక : ఇప్పుడు గంగానది ప్రాయశ్చిత్తము లక్కణ లేకుండంగనే మహాపాపులను 
రక్షించుచున్న దని వర్ణించుచున్నాండు - 


30 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


శ్లో కృతక్షుదైనస్మానథ ర్సుటితి సన్తప్తమనసః 

సముద్ధర్తుం సన్తి త్రిభువనతలే తీర్థనివహాః । 

అపి ప్రాయశ్చిత్త ప్రసరణపథాతీతచరితాన్‌ 

నరాన్‌ దూరీకర్తుం త్వమివ జనని! త్వం విజయసే ॥ 17 
ప్రతిపదార్థము : జనని! = తల్లీ! గంగా!; కృత = చేయంబడిన; క్షుద్ర = చిన్న; 
ఏనస్మాన్‌ = పాపములు గల వారిని; ఉల్లిపాయ తినుట మొదలగునవి క్షుద్ర పాపములు. 
“అహరహస్సంధ్యాముపాసీతి నిత్యము సంధ్యావందనము చేయవలెను మొదలగునవి 
విధులు. 'న కలంజమ్‌ భక్షయెత్‌ ఉల్లిపాయను దినంగూడదు మొదలగునవి నిషేధములు. 
అథ = పిమ్మట; ర్వుటితి = వేగముగా; సంతప్తమనసః = పశ్చాత్తాపము చెందిన 
మనస్సు గలవారిని; సముద్ధర్తుమ్‌ = బాగుగా నుద్ధరించుటకు; త్రిభువన తలే = 
మూండు లోకము లందు; తీర్ధనివహాః = గోదావరి మొదలగు పవిత్రనదీ సమూహములు; 
సంతి = ఉన్నవి. ప్రాయశ్చిత్త = పాపనాశనక్షమమైన ధర్మవిశేషమును; ప్రసరణ = 
ఆచరించుటయను; పథ = మార్గమును; “వాటః పంథా శ్చమార్శశ్చః అని 
త్రికాందమందనము. అతీత = అతిక్రమించిన; చరితాన్‌ = చరిత్ర గల; నరాన్‌ అపి = 
మనుజులను గూడ; దూరీకర్తుమ్‌ = పాపముల నుండి దూరము చేయుటకు; త్వమ్‌ 
నీవు, త్వమ్‌ ఇవ = నీ వలెనే, విజయసే = విజయమును బొందు చున్నావు. 
తాత్పర్యము : తల్లీ! గంగా! చిన్నచిన్న పాపములను జేసి తరువాత శీఘ్రముగా 
బశ్చాత్తాపము చెందిన వారిని సముద్ధరించుటకు ముల్లోకములందు గోదావరి, కృష్ణ 
మొదలగు ననేక నదీసమూహములు గలవు. కాని ప్రాయళ్చిత్తములకుం గూడ లొంగని 
మహాపాపములతో జీవితమును గడిపిన నరులను బుణ్యాత్ములుగాం జేయుటలో నీవు 
నీ వలెనే సర్వోత్మృష్టముగా వర్తించుచున్నావు. ప్రాయశ్చిత్తములకు గూడ నతీతము 
లైన మహాపాపములు చేసిన వారి నుద్ధరించుటలో నీకు నీవే సాటి యని భావము. 


విశేషములు : ప్రాయశ్చిత్తమనంగాం బాపములను నాశనము చేయుటకు సమర్థమైన 
కర్మ విశేషము. 
శ ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే । 

తపో నిశ్చయసంయుక్తమ్‌ ప్రాయశ్చిత్తం తదుచ్యతే ॥ 
ప్రాయస్సనంగా దపస్సు. ఆ తపస్సు వలనం బాపములు పోవు నను విశ్వాసముతో 
నిశ్చయాత్మకమైన బుద్ధి చిత్తము. నిశ్చయబుద్ధితోం గూడిన తపస్సే ప్రాయశ్చిత్త మని 
యాంగిరసస్మృతిలోం జెప్పంబడినది. ద్వాదశవార్నికాది (పందైండు సంవత్సరములలోం 


అమృతధారావ్యాఖ్యా 31 


జేయు) పుణ్యకర్మ విశేషముచేం బాపము తప్పక నివర్తించు నను విశ్వాసము నిశ్చయము. 
దానితోం గూడిన వ్రతానుష్థానలక్షణ మగు తపస్సు ప్రాయశ్చిత్తము. అందువల్లనే 
మహాభారతములో నర్జునుండు పండ్రెండు సంవత్సరములు తీర్థయాత్ర గావించినాండు. 


మహాపాపములను జేసిన వారిని జూచి ప్రాయళశ్చిత్తములు కూడం 
బాలిపోవును. 
శో సుకృతిన ఈషత్సాపే ప్రాయశ్చిత్తం రఘూత్తమ ప్రోక్తమ్‌ | 

అపయాతి మాముదీక్ష్య ప్రాయస్తదపీహ గౌరివ వ్యాఘ్రమ్‌ ॥ 

శ్రీరామచంద్రా! పుణ్యాత్ములు కొంచెము పాపము చేసినను దానికిం గూడం 
'బ్రాయళ్చిత్తము చెప్పంబడినది. ఎన్నియో పాపములు చేసిన నన్నుంజూచి యా 
(ప్రాయశ్చిత్తము కూడం బులిని జూచిన యావువలెం బాజీపోవుచున్నదని 
శ్రీముద్దలాచార్యుండు చెప్పినాండు. 


ఈ శ్లోకము రసగంగాధరము నందలి యనన్వయ(ప్రకరణములో 
నుదాహరింపంబడినది. ఉపమానోపమేయములు రెండు నొకేవస్తువునం దున్నచో 
ననన్వయాలంకారము. 

ఉదాహరణ మమృత (పీయూష) లహర్యాఖ్యే మదీయే గంగాస్తవే - 

కృతక్షుద్రాఘాఘానథ సపది.... .... 

ఇక్కడ నీవు నీ వలెనే విజయము నొందుచున్నా వని గంగను గంగ తోనే 
పోల్చుటచే ననన్వయము. గంగాలహరిలోని 'కృతక్షుదైనస్మానథ రుటితి యను దానికి 
బదులుగా రసగంగాధరములోం బై పాఠము గలదు. అప్పుడు “కృత = చేయంబడిన; 
క్షుద్ర = చిన్న అఘ = పాపములయొక్క ఓఘాన్‌ = సమూహము గలవారిని; సపది 
= వెంటనే” యని యర్థము చెప్పుకొనవలయును. 
అవతారిక : ఇప్పుడటువంటి గంగ నా తాపమును గూడం బోంగొట్ట వలయు నని 
ప్రార్థించుచున్నాండు - 
శ్లో నిధానం ధర్మాణాం కిమపి చ విధానం నవముదామ్‌ 

ప్రధానం తీర్థానామమలపరిధానం త్రిజగతః । 

సమాధానమ్‌ బుద్దేరథ ఖలు తిరోధానమధియాం 

శియామాధానం నః పరిహరతు తాపం తవ వపుః ॥ 18 
ప్రతిపదార్థము “ద గంగా! ధర్మాణామ్‌ = ధర్మములకు; నిధానమ్‌ = నిధి యైనది; 


32 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


వేదములచేం బ్రయోజనము నుద్దేశించి విధింపంబడిన యర్థములు ధర్మములు. జైమిని 
మహర్షి పూర్వమీమాంసాశాస్త్రములో 'అథాతో ధర్మజిజ్ఞాసా' యని ధర్మజిజ్ఞాస నారంభించి 
“'చోదనాలక్షణో9_ర్లో ధర్మః వేదము (ప్రేరేపించుటచేం బుట్టిన యర్థము ధర్మమని 
సూత్రించినాండు. నవముదామ్‌ = క్రొత్త క్రొత్త సంతోషములకు; కిమపి చ = ఒకానొక 
చెప్పలేని; విధానమ్‌ = విధియైనది; గంగాప్రవాహము నిత్యము క్రొత్త యాహ్లాదమును 
గల్లంజేయు నని భావము. తీర్చానామ్‌ = గోదావరి మొదలగు పుణ్యనదులలో; ప్రధానమ్‌ 
= ముఖ్యమైనది; త్రిజగతః = మూండు లోకములకు; అమల = స్వచ్చమైన; పరిధానమ్‌ 
= వస్త్రమైనది; బుద్దేః = బుద్ధికి; సమాధానమ్‌ = సమాధిస్థితిని గూర్చునది; అథ = 
ఇంకను; అధియామ్‌ = బుద్ధిలేని వారికి; తిరోధానమ్‌ = గోచరము గానిది; బుద్ధి లేని 
వారు గంగను దర్శింప నేరరని భావము; శ్రియామ్‌ = సంపదలకు; ఆధానమ్‌ = 
స్థాపించు స్థానమైనది యగు; తవ = నీయొక్క వపుః = శరీరము (ప్రవాహము); నః 
= మాయొక్క తాపమ్‌ = దుఃఖమును; పరిహరతు = పోంగొట్టుంగాక! 

తాత్పర్యము ఓ గంగా! సకలధర్మములకు జన్మస్థానమైనది, చెప్పుటకు శక్యము కాని 
నూతనానందమును గల్లించునది, పుణ్యనదులలోం బ్రధానమైనది; ముల్లోకములకుం 
దెల్లని బట్టయెనది, బుద్ధికి నానాలోచనములను దూరము చేసి సమాధిస్థితిని గల్పించునది, 
బుద్ధిహీనుల కగోచరమైనది, సంపదలను స్థాపించుటకు స్థానమైనది యగు నీ 
దేహరూపమైన జలప్రవాహము మాయొక్క తాపములనుం బరిహరించుం గాక! 


విశేషములు : ఈ శ్లోకములో నిధాన - విధాన - ప్రధాన - పరిధాన - సమాధాన 
- తిరోధాన - ఆధాన శబ్దములందు నంత్యాను ప్రాసము స్ఫుటము. గంగా దేహమునందు 
నిధాన - పరిధానాదుల నారోపించుటచే రూపకము. ఒకే దేహమును నిధానమని 
విధానమని వివిధ విధములుగా నుల్లేఖించుటచే నుల్లేఖాలంకారము. ఈ విధముగా 
శబ్బార్ధాలంకారములకు సంసృష్టి. 
అవతారిక : ఇప్పుడు గంగావియోగము సహింప రాని దని చెప్పుచున్నాండు - 
శః పురో ధావంధావం ద్రవిణమదిరాఘూర్ణితదృశామ్‌ 

మహీపానాం నానాతరుణతరఖేదస్య నియతమ్‌ । 

మమైవాయమ్‌ మన్తుః స్వహితశతహన్తుర్ణడధియో 

వియోగస్తే మాతర్యదిహ కరుణాతః క్షణమపి ॥ 19 
ప్రతిపదార్థము : మాతః = తల్లీ! గంగా! తే = నీయొక్క వియోగః = స్నానాదులకు 
సంబంధించిన యెడంబాటు; ఇహ = ఇక్కడ; యత్‌ = ఏదికలదో; తత్‌ = అది; ద్రవిణ 


అమృతధారావ్యాఖ్యా 33 


= డబ్బుచేతను; మదిరా = కల్లుచేతను; ఆఘూర్జిత = బాగుగాందిరిగిన; దృశామ్‌ = 
కన్నులు గల; మహీపానామ్‌ = రాజుల యొక్క; పురః = ముందు, నియతమ్‌ = 
నియమముగా; ధావం ధావమ్‌ = పరుగెత్తి పరుగెత్తి; నానా = అనేకములైన; తరుణతర 
= బాగుగా ముదిరిన; ఖేదస్య = దుఃఖములు గల; స్వహిత = నా కిష్టము లైన; శత = 
నూజు విషయములను; హంతుః = చంపుచున్న, జడధియః = మందబుద్ధి గల; 
మమ = నా యొక్క అయమ్‌ = ఈ; మంతుః = అపరాధమే; క్షణమ్‌ అపి = 
త్రుటికాలమైనను గూడ; కరుణాతః = దయతో; (సోఢవ్యః = సహింపందగిన దని 
శేషము.) 

తాత్పర్యము : తల్లీ! గంగా! నేను నీలో స్నానము చేయక సంధ్య వార్వక నిన్నెడంబాసి 
ధనముతో మత్తు పానీయములతోం గన్నులు దిరుగుచున్న రాజుల ముందు 
నియమముగాం బరుగెత్తి పరుగెత్తి బాగుగా ముదిరిన యనేక దుఃఖములను బొందితిని. 
నా కిష్టములైన వంద విషయములను గూడ నేనే హతమార్చుకొనుచున్నాను. ఇది 
జడబుద్ధి నైన నా యపరాధమే. ఈ నా యపరాధమును నీవు కరుణతో క్షణకాలమైనను 
సహింపవలయును. 


విశేషములు : 'ధావంధావమ్‌” అనునది 'ధావు - గతిశుద్దోః అను ధాతువునకు 
'ఆభీక్ట్యే ణములొ (4-4-22) అను సూత్రముచే విహితమైన ణముల్‌ ప్రత్యయము 
చేరంగా నేర్పడిన రూపము. ణములంతములగు ధాతువు లెప్పుడును జంటలుగానే 
ప్రయోగింపంబడును. 


అవతారిక : ఇప్పుడు గంగాజలము పుట్టుక లేకుండ జేయవలయునని కోరుకొను 
చున్నాండు - 
శః మరుల్లీలాలోలల్లహరిలులితామ్భోజపటలీ - 

స్థలత్సాంసు వాతచ్ళురణవిసరత్మౌజ్ముమరుచి I 

సురస్తీవక్షోజక్షరదగరుజమ్బాలజటి లం 

జలం తే జమ్బాలమ్‌ మమ జననజాలం జరయతు ॥ 20 
ప్రతిపదార్థము : తల్లీ! గంగా! మరుత్‌ = గాలి యొక్క లీలా = విలాసముచే; లోలత్‌ 
= కదలుచున్న్మ లహరి = కెరటములచే; లులిత = ఊంపంబడిన; అంభోజ = పద్మముల 
యొక్క; పటలీ = సమూహమునుండి; స్థలత్‌ = జాజుచున్ను పాంసు = పుప్పొడియొక్క; 
వ్రాత = సమూహముయొక్క ఛురణ = గిల్లుటచే (కలయికచే); విసరత్‌ = ప్రసరించు 
చున్న కౌంకుమ = కుంకుమము యొక్క రుచి = కాంతిగలవి; సురస్తీ = దేవతాకాంతల 


34 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
యొక్క వక్షోజ = స్తనములనుండి; క్షరత్‌ = సంచలనముచే రాలుచున్న్య అగరు = 


సుగంధ ద్రవ్యమగు నల్లచందనము యొక్క లేపముచే; జంబాలమ్‌ = బురదయిన; తే 
= నీయొక్క; జలమ్‌ = నీరు; మమ = నాయొక్క జనన = పుట్టుకలయొక్క జాలమ్‌ 


= సమూహమును; జరయతు = ముసలి దానినిగాం జేయుగాంక! నాశనము చేయుంగాక! 


తాత్పర్యము : గాలి వీవనలకు గంగాతరంగములు కదలి యాడుచుం గమలముల 
నూంచుచున్నవి. ఆ యూంగుచున్న తమ్మిపూల గుంపుల నుండి పుప్పొడి ముద్దలు 
ముద్దలుగా రాలుచున్నది. ఆ పుప్పొడి ముద్దల కలయికచే గంగాజలము కుంకుమము 
వంటి యెట్జని కాంతులను విరంజిమ్ముచున్నది. దేవతా స్త్రీలు గంగలో స్నానము 
చేయుచున్నారు. అప్పుడు వారి కదలుచున్న కుచములనుండి వారు పూసికొన్న నల్లని 
యగరు చందనలేపము జాతి దట్టముగా గంగలోం గలియుచున్నది. ఆ పుప్పొడి 
ముద్దలతో నాయగరుచందనముతో బురదయైన గంగలోని నీరు నా పుట్టుకల 
సమూహమునకు ముసలితనము వచ్చునట్లు చేయుంగాక! గంగాస్నానము వలన నా 
పుట్టుకలు నశించుంగాక! ఇంక నాకు జన్మము లేకుండుంగాక! యని భావము. 


విశేషములు : ఇందలి మొదటిపాదములో లకారావృత్తిచే నుత్తరార్థములో జకారావృత్తిచే 
వృత్యనుప్రాసము. 
అవతారిక : ఇప్పుడు పుట్టుకచే, నివాసముచే, వ్యాపారముచే గంగాదేవి గొప్పదని 
వర్ణించుచున్నాండు - 
శ్లో;  సముత్పత్తిః పద్మారమణపదపద్మామలనఖా- 

న్నివాసః కన్దర్పప్రతిభటజటాజూటభవనే | 

అధాయం వ్యాసజ్లో హతపతితనిస్తారణవిధౌ 

న కస్మాదుత్మర్షస్తవ జనని! జాగర్తి జగతి ॥ 21 


ప్రతిపదార్థము : జనని! = తల్లీ! గంగా! తవ = నీయొక్క సముత్పత్తిః = పుట్టుక, పద్మా 
= లక్ష్మీదేవికి, “లక్ష్మీః పద్మాలయా పద్మా యని యమరము; రమణ = భర్తయైన 
శ్రీమహావిష్ణువు యొక్క పదపద్మ = పద్మమువంటి పాదముయొక్క అమల = నిర్మలమైన; 
నఖాత్‌ = గోటినుండి; తవ = నీయొక్క నివాసః = నివాసము; కందర్ప = మన్మథునికి; 
ప్రతిభట = శత్రువైన శివునియొక్క జటాజూట = కపర్టమనెడి; భవనే = మందిరము 
నందు; అథ = ఇంకను; తవ = నీయొక్క అయమ్‌ = ఈ; వ్యాసంగః = ఉద్యోగము; 
హత = యుద్ధములో మరణించిన వారిని; పతిత = పాపులు మొదలగు వారిని; 
నిస్తారణ = ఉద్ధరించుట యను; విధౌ = విధానమునందు; జగతి = లోకములో; తవ 


అమృతధారావ్యాఖ్యా 35 
= నీయొక్క ఉత్మర్హ = (్రేష్టత్వము; కస్మాత్‌ = దేనికంటె; న జాగర్తి = గొప్పగా 
నుండుట లేదు? 
తాత్పర్యము : జనయిత్రీ! గంగా! శ్రీమహావిష్ణుని పాదపద్మము నందలి శుభ్రమైన 
గోటినుండి నీవు పుట్టితివి. శ్రీ పరమేశ్వరుని జటాజూటము నీకు నివాసము. చనిపోయిన 
వారిని, పతితులను నుద్ధరించుటయే నీకు నిత్యవ్యాపారము. లోకములో నీ వెవరి 
కంటె గొప్ప దానవు గావు? సకలనదుల కంటెను నీవే గొప్పదాన వని భావము. 


విశేషములు : ఇందు మొదటి పాదములోం బద్మయను శబ్బమర్థభేదములో రెండు 
మాజులావృత్త మగుటచే ఛేకానుప్రాసము. రెందవపాదములోం దవర్ణము మూండు 
సార్లు మూండవపాదములోం దవర్ణము, నాల్గవపాదములో జకారము లావృత్త మగుటచే 
వృత్యనుప్రాసము. 

ఈ శ్లోకము రసగంగాధరములో సముచ్చయాలంకారప్రకరణములో 
నుదాహరింవంబడినది. “యుగవత్పదార్థానామన్వయః సముచ్చయః అ(త 
గ్రిష్వేకేనాప్యుత్మర్షసమృవే త్రయో౭_ వ్యుత్మర్షజననార్థం స్పర్థయేవ పతనో రమణీయాః” 
- అనేక పదార్థముల కొకేమాజన్వయము గల్లినచో సముచ్చయాలంకారము. ఈ 
శ్లోకములో హరినఖముల యందు, శివజటాజూటమునందుం బతితజననిస్తారణవిధి 
యందు సంనర్గముచే గంగ కొకేమాజుత్మర్నము కల్గిన దని వర్ణించుటచే 
సముచ్చయాలంకారము. ఇక్కడం జెప్పిన మూండింటిలోం బ్రత్యేకముగా నాక్కొక్క దాని 
వల్లనే యుత్మర్షము కల్లుచున్నను మూండును గలిసి యొకేమాజొకదానితో నొకటి 
పోటి పడుచు గంగ కుత్మర్షము గల్లించుచున్నవి గావున రమణీయములుగా నున్నవి. 


అవతారిక : ఇప్పుడు పైవిషయమునే భంగ్యంతరముగా వర్ణించుచున్నాండు - 


శ్లో  నగేభ్యో యాన్తీనాం కథయ! తటినీనాం కతమయా 

పురాణాం సంహర్తుః సురధుని! కపర్దే౭_ధిరురుహే । 

కయా వా శ్రీభర్తుః పదకమలమక్షాలిసలిలై- 

స్తులాలేశో యస్యాం తవ జనని! దీయేత కవిభిః ॥ 22 
ప్రతిపదార్థము : జనని! = ప్రసూ!; సురధుని! = దేవనదీ! గంగా! నగేభ్యః = పర్వతముల 
నుండి; యాంతీనామ్‌ = వచ్చుచున్న తటినీనామ్‌ = నదులలో; కతమయా = దేనిచేత; 
పురాణామ్‌ = త్రిపురాసురపురములను; సంహర్షుః = సంహరించిన శివునియొక్క 
కపర్దే = జటాజూటము నందు; అధిరురుహే = అధిరోహింపంబడినది? కయా వా = 
లేక యే నదిచే; శ్రీభర్తుః = లక్ష్మీపతి యొక్క పదకమలమ్‌ = పద్మమ వంటి పాదము; 


36 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అక్షాళి = క్షాళనము చేయంబడినది? యస్యామ్‌ = ఏ నది యందు; తవ = నీకు; 
తులాలేశః = కొంచెమైనను పోలిక; కవిభిః = కవులచే; దీయేత = ఈయంబడం 
గలదు? 


తాత్సర్యము : దేవనదీ! మాతా! గంగా! అనేక పర్వతములనుండి యెన్ని నదులు 
లోకములో బుట్టుటలేదు? గోదావరీనది నాసికాత్యంబకపర్వతశిఖరమునుండి 
పుట్టుచున్నది. యమునానది కళిందనగా(గమునుండి పుట్టుచున్నది. కృష్ణానది సహ్యాచల 
శిరస్సునుండి పుట్టుచున్నది. నర్మదానది వింధ్యాద్రిమూరమునుండి పుట్టుచున్నది. నీవో! 
హిమాలయమహీధరోత్తమాంగమునుండి పుట్టుచున్నావు. ఈ నదులలో నేనది 
శ్రీపరమశివుని జటాజూటము నారోహించినది? ఏ నది శ్రీమహావిష్ణువు పాదపద్మమును 
గడుగుచున్నది. ఇట్టి మహిమతో నొప్పుచున్న నీతో నేనదిని గవులు పోల్పంగలరు. 
జగతిలో నేనదులును నీతో సాటిరావు. కావున నీకు నీవే సాటి యని భావము. 


విశేషములు : కవి యొక శ్లోకములోం జెప్పిన భావమును వెంటనే మటియొక శ్లోకములో 
భంగ్యంతరముగాం జెప్పుట పునరుక్తిదోషము గాదు. ఇది మహాకవి క్షుజ్ణమార్గమే. 


మాఘకవి శిశుపాలవధములో - 
శో భృశమదూయత యాధరపల్లవక్షతిరనావరణా హిమమారుతైః । 
దశనరశ్శిపటేన చ సీత్మృతైర్నివసితేవ సితేన సునిర్వవౌ॥। 
శో వ్రణభృతా సుతనోః కలసీత్మృతస్సురి తదన్తమరీచిమయం దధే । 
స్ఫుటమివావరణం హిమమారుతైర్మ దుతయా దుతయాధరలేఖయా ॥ 
(శిశు - 6 - 58, 59) 


అని యొకే యర్థము గల రెండు శ్లోకములను రచింపంగా మల్లినాథుండు - ఉక్త 
మేవార్థమ్‌ భంగ్యంతరేణాహ అని సర్వంకషలోం జెప్పినాండు. అట్లే నైషధములో 
నారంభమునందే - 
“నలః సితచ్చత్రితకీర్తిమండలః' అనియు సువర్ణదండైకసితాతపత్రిత, జ్వలత్ర్రృతాపావళి- 
కీర్తిమండలః అనియు శ్రీ శ్రీహర్నుండు ప్రయోగింపంగా - “ఇహ కీర్తేరాతపత్రత్వ 
నిరూపణమ్‌ పూర్వశ్లోకోక్తమపి సువర్జదండవైశిష్ట్రస్యాపూర్వత్వాద్విచ్చిత్తివిశేషహేతుః” అని 
మల్లినాథుండు చెప్పినాండు. ఆ నైషధమునందే - 
శో స్వకేళిలేశస్మితనిర్దితేందునో, నిజాంశద్భక్తర్దితపద్మసంపదః । 

అతద్దయీ జిత్వర సుందరాంతరే, న తన్ముఖస్య (ప్రతిమా చరాచరే ॥ 


అమృతధారావ్యాఖ్యా 37 
శో సరోరుహం తస్య దృశైవ నిర్దితం, జితాః స్మితేనైవ విధోరపి శ్రియః | 
కుతః పరమ్‌ భవ్యమహో! మహీయసే, తదాననస్యోపమితౌ దరిద్రతా ॥ 
(నైష = 1-28,24) 
అని సమానార్థము గల రెండు శ్లోకములను శ్రీ శ్రీహర్నుండు రచింపంగా మల్లినాథుండు 
- “ఉక్తమేవార్థమ్‌ భంగ్యంతరేణాహ” అని జీవాతువులోం జెప్పినాందు. అట్లే 
యాం(్రకవితాబ్రగంగాభగీర థులైన నన్నయ్యగా రాం[ద్రవువోభారతాది 
పర్వాదిమాశ్వాసములోనే. 


తరలము: పదిదినంబులు భీష్మం డాహవభారకుందు గురుండు పం 
చదివసంబులు కర్ణుండున్‌ దివసద్వయంబు దినార్ధమం 
దుదితతేజుండు శల్యుం డత్యధికోగ్రవీరగదారణం 
బది దినార్ధముగాంగ నిట్లు మహాభయంకరవృత్తితోన్‌. (మహాభా.ఆ. 1-67) 


అను పద్యములో జెప్పిన భావమునే - 

కం॥  పదిదినము లైదు ప్రొద్దులు 
పదపడి రెన్నాళ్ళు నొక్క పగలున్‌ రేయున్‌ 
మదమున రణ మొనరించిరి 
నదిసుతగురుకర్ణశల్యనాగపురీశుల్‌. (ఆది 1-68) 


అని మజలం జిన్ని కందములోం బొదిగినారు. 
అట్లే భక్తికవితాసామ్రాజ్యసార్వభౌములైన పోతనగారు భాగవతములో - 


ఉ|| నల్లని వాండు పద్మనయనంబుల వాండు మహాశుగంబులున్‌ 
విల్లును దాల్పు వాండు గడు విప్పగు వక్షము వాండు మేలుపైం 
జల్లెడు వాండు నిక్కిన భుజంబుల వాండు యశంబు దిక్కులన్‌ 
జల్లెడు వాండు నైన రఘుసత్తముండిచ్చుత మా కభీష్టముల్‌. 
(భాగ. 9స్క-861) 


ఉ|| నల్లని వాండు పద్మనయనంబుల వాండు కృపారసంబుపైం 
జల్లెడు వాండు మౌళిపరిసర్పితపింఛము వాండు నవ్వరా 
జిల్లెడు మోమువాం డొకండు చెల్వల మానధనంబుం దెచ్చె నో 
మల్లియలార! మీ పొదల మాటున లేండు గదమ్మ! చెప్పరే! 
(భాగ. 10-1-1013) 


38 


గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అని యొకే యెత్తుగడతో శ్రీరామపరముగా శ్రీకృష్ణపరముగా రెండు పద్యములను 
రచించినాందు. 


అట్లే సకలవిద్యాసనాథుండగు శ్రీనాథకవిసార్వభౌముండు శృంగారనైషధములో - 


మ 


మృదురీతిం బ్రతివాసరంబు గమికర్మీభూతనానానదీ 
నదకాంతారపురీశిలోచ్చయుండనై నైకాద్భుతశ్రీజిత 
త్రిదివంబైన విదర్భదేశమున నారీరత్నముం గాంచితిన్‌ 
సదసత్సంశయగోచరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్‌. 


కమలేందీవరషండమండి తలసత్మాసార సేవారతిన్‌ 
గమికర్మీకృతనైకనీవృతుండనై కంటిన్‌ విదర్భంబునన్‌ 

రమణిం బల్లవపాణిం బద్మనయనన్‌ రాకేందుబింబానన్‌ 
సమపీనస్తనినస్తి నాస్తి విచికిత్సాహేతుశాతోదరిన్‌ (శృ.నై. 2-20, 21) 


అని చెప్పిన రెండు పద్యములు నిట్టివే కదా! అంతవజకు నెందులకు? శ్రీ 
జగన్నాథమహాకవియే రసగంగాధరములో - 


శ్లో! 


శ్లో! 


ఖః 


రాజా యుధిష్టిరో నామ్నా సర్వధర్శసమాశ్రయః । 

దుమాణామివ లోకానామ్‌ మధుమాస ఇవాభవత్‌ ॥ 

రాజా దుర్యోధనో నామ్నా సర్వసత్వభయంకరః । 

దీపానామివ సాధూనాం రుంరూవాత ఇవాభవత్‌ ॥ (ఉపమాప్రకరణము) 
ఆనందమృగదావాగ్నిః శీలశాఖిమదద్విపః | 

జ్ఞానదీపమహావాయురయం ఖలసమాగమః ॥ 

కారుణ్యకుసుమాకాశః శాంతిశైత్యహుతాశనః | 

యశస్పారభ్యలశునః పిశునః కేన వార్యతే I (రూపకప్రకరణము) 
శీలభారవతీకాంతా పుష్పభారవతీ లతా । 

అర్థభారవతీ వాణీ భజతే కామపి శ్రియమ్‌ ॥ 


లతా కుసుమభారేణ శీలభారేణ సుందరీ । 
కవితాచార్థభారేణ శియతే కామపి శ్రియమ్‌ ॥ _(దీపకప్రకరణము) 


మొదలగు బింబ - ప్రతిబింబ శ్లోకములను రచించినాండు. సమర్థులైన మహాకవులు 
రచించిన యిట్టి పద్యములు పాఠకునకు విచ్చిత్తి విశేషమును గల్లించును. అది 


అమృతధారావ్యాఖ్యా 39 


యనుభవైకవేద్యము. అదే యసమర్దు( డైన సామాన్యకవి యిట్టి పద్యములను మజిల 
మటల జెప్పినచో వినువానికి విసుగువచ్చును. ఇది కూడ ననుభవైకవేద్యమే. ఇంకనీ 
విషయము నిట్లుంచి ప్రకృతము ననుసరింతము. 


ఈ శోకము రసగంగాధరము నందలి యనన్వయాలంకార ప్రకరణములో 
నుదాహరింపంబడినది. 


“అత్ర కయా వా త్వదితరయా శ్రీభర్తుః పదం సలిలైరక్షాలి యస్యామిత- 
రస్యాం కవిభిస్తవ తులాలేశో£_పి దీయేతేత్యర్థేన త్వయి వునః సలిలక్షాళిత 
శ్రీరమణచరణాయాం తవ తులాదీయేతైవేత్యర్థోర_ నన్వయాత్మా శ్రీగంగాగతనిరుపమత్వ 
పర్యవసాయీ ఇతరపదమహిమ్నా వ్యజ్యతే” గంగకు గంగయే సాటి యని వర్ణించుట 
యనన్వయము. ఇక్కడ నీకంటె నితరమైన యే నదిచే శ్రీభర్తపదము కడగం బడినది? 
ఏ నది యందుం గవులు నీతోం దులాలేశమును జెప్పంగలరు? - అను నర్ధముచే 
మల సలిలక్షాళిత శ్రీరమణచరణ వగు నీకు నీతోనే యుపమ చెప్పంగల రను 
ననన్వయరూప మగు నర్థము శ్రీ గంగయందలి నిరుపమత్వ (సాటిలేకపోవుటయను) 
పర్యవసాయియై యితరపదమహిమచే ధ్వనిత మగుచున్నది గావున నీపద్య 
మనన్వయాలంకార ధ్వని కుదాహరణము. 


ఇదే శ్లోకము చిత్రమీమాంసాఖండనములో ననన్వయప్రకరణములో 
నుదాహరింపంబడినది - 


ఇదమ్‌ పునరనన్వయధ్వనేరుదాహరణమ్‌ మదీయే గంగాస్తవే - 'నగేభ్యో 
యాంతీనామ్‌”... ... అత్రేతరయేత్వేతన్మాహాత్యాత్‌' త్వయి తు తవ తులా దీయేతైవి 
ఇత్యనన్వయో నిరుపమత్వపర్యవసాయీ వ్యజ్యతే. 

ఈ యనన్వయధ్వని కుదాహరణము నా గంగాస్తవములోం గలదు. 'నగేభ్యో 
యాంతీనామ్‌) అను శోకములో “ఇతరయా యను శబ్దమహిమచే నీయందు నీకే 
యుపమను గవులు చెప్పంగలరని నిరుపమత్వపర్యవసాయియగు ననన్వయము 
వ్యజ్యమానమగుచున్నది. 
అవతారిక : ఇప్పుడు గంగానది యుండంగా ద్రిమూర్తుల కేప్రయోజనము లేదని 
వర్ణించుచున్నాండు - 
శ్లో॥ విధత్తాం నిశ్శజ్కం నిరవధిసమాధిం విధిరహో! 

సుఖం శేషే శేతాం హరిరవిరతం నృత్యతు హరః । 


40 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


కృతమ్‌ ప్రాయశ్చిత్తెరలమథ తపోదానయజనైః 

సవిత్రీ కామానాం యది జగతి జాగర్తి భవతీ ॥ 28 
ప్రతిపదార్థము : విధి = (బ్రహ్మదేవుడు; నిశ్శంకమ్‌ = కొంచెము కూడ సందేహము 
లేకుండ; నిరవధి = అవధి లేకుండ నెంత కాలమైనను; సమాధిమ్‌ = సమాధి స్థితిని; 
విధత్తామ్‌ = చేయుంగాక! పొందుంగాక!; యోగసమాధిస్థితిలో నుండుంగాక యని 
భావము. సుఖమ్‌ = సుఖముగా; హరిః = శ్రీమహావిష్ణువు; శేషే = ఆదిశేషుని యందు; 
శేతామ్‌ = నిద్రించుంగాక; అవిరతమ్‌ = ఎడతెగకుండ; హరః = శివుండు; నృత్యతు 
= తాండవ మాడుచుండుంగాక! అథ = ఇంక; కామానామ్‌ = సకల వాంఛితములనుు; 
సవిత్రీ = కనుచుండు తల్లి వగు; భవతీ = నీవు; జగతి = లోకములో; యది జాగర్తి = 
జాగృతిని వహించుదానివిగా నున్నచో; ప్రాయళ్చిత్తెః = ప్రాయశ్చిత్తములతో; తపః = 
తపస్సు; దాన = దానములు, యజనైః = యజ్ఞములు వీని చేత; కృతమ్‌ = చేయంబడినది; 
అలమ్‌ = చాలును. అహో! = ఆశ్చర్యము. 
తాత్పర్యము : త్రిమూర్తులగు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు జగత్తునకు సృష్టి-స్థితి -సంహార 
ములను నెజపుచున్నారు. విశ్వమును విధించువాండగుటచే బ్రహ్మ విధి యెనాండు. 
అందటి దుఃఖములను హరించి జగత్తును నిల్చువాండగుటచే శ్రీమహావిష్ణువు 
హరియైనాం౭డు. ప్రళయకాలములో సమస్తలోకములను హరించువాండగుటచే 
శ్రీపరమశివుండు హరుందైనాండు. అట్టి విధి - (బ్రహ్మ యవవధి లేకుండ నెంత 
కాలమైనను యోగసమాధిలో మునుంగుంగాక! అట్టి హరి యెంత కాల మైనను శేషునిపైం 
బవ్వళించుంగాక! అట్టి హరుం డెంతకాలమైనను గైలాసము పైం బార్వతీదేవితోం గూడి 
తాండవ మాడుచుండుంగాక! ఈ జగత్తును నిలపెట్టుటకై కృ్ణచ్చచాంద్రాయణాది 
తపస్సులు, గోగజాశ్వాది దానములు, దేవపూజాదులు, నగ్నిష్టోమాది యజ్ఞములు 
నన్నియును వ్యర్థములు. భక్తుల కోరికలను దీర్చు తల్లివై నీవు జాగృతి వహించినచో 
జగత్తు యొక్క సృష్టి - స్థితి - లయము లన్నియు వాని యంతట నవియే సాగు నని 
త్రిమూర్తుల ప్రయోజనము లేదని భావము. 


ఈ శ్లోకము రసగంగాధరములో మాధుర్యగుణమునకు లక్ష్యముగా 
నుదాహరింపంబడినది. ఏకస్యా ఏవోక్తేః భంగ్యంతరేణ పునః కథనాత్మకముక్తివైచి తమ్‌ 
మాధుర్యమ్‌. యథా - విధత్తాం విశ్శంకం... ... ... “అత్ర విధ్యాదిభిర్నాస్తి కిమపి 
ప్రయోజనమిత్వేషో9_ర్థః సమాధివిధానాది ప్రేరణారూపేణోక్తివేచిత్రేణాభిహితః । 
అన్యథా£_ నవీకృతత్వాపత్తేః!” 


అమృతధారావ్యాఖ్యా 41 


ఒకే యుక్తిని భంగ్యంతరముగా మజిలం జెప్పుట యను నుక్తివైచిత్ర్యము 
నకు మాధుర్య మని పేరు. “విధత్తాం నిశ్ళంకమ్‌” అను నీ శ్లోకములో (బ్రహ్మ 
మొదలగువారిచే నేప్రయోజనము లేదను నర్థము సమాధివిధానము మొదలగు (ప్రేరణా 
రూపమగు నుక్తివైచిత్రముచేం జెప్పంబడినది గావున మాధుర్యమను గుణము గలదు. 
మటౌక విధముగా సామాన్యముగాం జెప్పినచోం గ్రొత్తతన ముండదు గదా! 


అవతారిక : ఇప్పుడు నీవే నన్ను గాపాడ వలయు నని ప్రార్ధించుచున్నాండు - 


శః అనాథః స్నేహార్రాం విగలితగతిః పుణ్యగతిదామ్‌ 
పతన్‌ విశ్వోద్ధర్రీం గదవిగలితః సిద్ధభిజషమ్‌ I 
సుధాసిన్గుం తృష్టాకులితహృదయో మాతరమయం 
శిశుః సమ్రాప్తస్వామహమిహ విదధ్యాః సముచితమ్‌ ॥ 24 


ప్రతిపదార్థము : తల్లీ! గంగా!; అనాథః = అనాథుండ నగు నేను, స్నేహ + ఆర్హామ్‌ 
= స్నేహముచేం దడిసిన నిన్ను విగలితగతిః = ఏ గతియు లేని నేను; పుణ్యగతిదామ్‌ 
= పుణ్యగతుల నిచ్చు నిన్ను పతన్‌ = పడుచున్న నేను; విశ్వోద్ధర్తీమ్‌ = విశ్వము 
నుద్ధరించు నిన్ను గదలిగలితః = రోగములచేం జిక్కిన నేను; సిద్ధ్దభిషజమ్‌ = 
సిడ్దాషధముల నిచ్చు వైద్యురాల వగు నిన్ను తృష్ణా = దాహముచే; ఆకులిత = 
కలంతపాటు చెందిన; హృదయః = హృదయము గల నేను; సుధాసింధుమ్‌ = అమృతనది 
వైన లేక యమృతదేశమైన లేక యమృతసముద్రమ వైన నిన్ను “దేశే నదవిశేషే౭_బ్లౌ 
సింధుర్నా సరితి స్రియామ్‌” అని యమరము. అయమ్‌ = ఈ; శిశుః = అర్భకుండ 
నైన; 'పోతః పోకోం_ర్భకో డింభః పృథుకః శాబకః శిశు అని యమరము; అహమ్‌ 
= నేను మాతరమ్‌ = తల్లివైన; త్వామ్‌ = నిన్ను సంప్రాప్తః = పొందితిని; ఇహ = 
ఇక్కడ; సముచితమ్‌ = బాగుగా యోగ్యమైన దానిని; విదధ్యాః = చేయుము. 
తాత్పర్యము : తల్లీ! గంగా! నే ననాథుండను. వాత్సల్యముచేం జెమరించిన దేహము 
గల దానివి నీవు. నే నేగతియు లేని వాడను. పుణ్యగతుల నిచ్చు దానవు నీవు: నేను 
(గ్రిందికిం బడుచున్నవాండను. సమస్త విశ్వమును బైకి లేపు దానవు నీవు. నేను 
రోగములచేం జిక్కి శిథిలమైన వాందడను. సిద్దాషధముల నిచ్చు దానవు నీవు. నేను 
దాహముచే వ్యాకులత్వము చెందిన డెందము గలవాండను. నీవు పీయూషనదివి. నే 
నేమియు నెజుంగని నీ డింభకుండను. నీవు బిడ్డలను సాకు తల్లివి. ఇక్కడ నీ కేది 
యోగ్యముగాం దోంచునో దానిని జేయుము. 


విశేషములు : ఇక్కడ '“విశ్వోద్ధర్తీ' (విశ్వస్య ఉద్దర్రీ) యనుచోట “ఘటానాం నిర్మాతు 


42 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


స్రిభువనవిధాతుశ్చ కలహః అను భవభూతి ప్రయోగమువలె శేషషష్టితో సమాసము. 
ఈ శోకము నందలి విశేషణము లన్నియు సాభిప్రాయము లగుటచేం బరికరాలంకార 
మని సదాశివభట్టు చెప్పినాండు. “అలంకారః పరికరః సాభిప్రాయే విశేషణే' అని 
కువలయానందలక్షణము. సమాలంకార మని జగన్నాథుండు చెప్పినాండు. 


ఈ శ్లోకము రసగంగాధరములో సమాలంకారప్రకరణములో నుదాహరింపం 
బడినది - “అనురూపసంసర్గః సమమ్‌. సంయోగలక్షణస్యానురూపతా ద్వేధా” 
స్తుతిపర్యవసాయినీ నిందాపర్యవసాయినీ చ. ఆధ్యా యథా - అనాథః స్నేహార్రామ్‌... 

. అనాథత్వాది విశిష్టస్య స్నేహార్టత్వాది విశిష్టేన సంసర్గస్యానురూపతా భాగీరథీ 
స్తుతిపర్యవసాయినీ” అనురూప మైన దానితోం గలియుట సమాలంకారము. సంయోగ 
లక్షణము యొక్క యనురూపత (1) స్తుతిపర్యవసాయిని (2) నిందాపర్యవసాయిని 
యని రెండు విధములు. అందు మొదటిదైన స్తుతిపర్యవసాయిని యగు ననురూపతకు 
నీశ్లోక ముదాహరణము. ఇక్కడ ననాథత్వము, విగలితగతిత్వము మొదలగు వానిచే 
విశిష్టుండైన వానికి స్నేహార్ధత్వము పుణ్యగతిప్రదత్వము మొదలగు వానిచే విశిష్టమైన 
దానితో గలియుట యను ననురూపత భాగీరథీస్తుతితోం బర్యవసించుచున్నది. 
అవతారిక : ఇప్పుడు నీకథ కూడ స్వర్గము నొసంగు నని వర్ణించుచున్నాండు - 


శ్లో॥  విలీనో వై వైవస్వతనగరకోలాహలభరో 
గతా దూతా దూరం క్వచిదపి పరేతాన్‌ మృగయితుమ్‌ । 
విమానానాం వ్రాతో విదలయతి వీథీర్దివిషదాం 
కథా తే కల్యాణీ యదవధి మహీమణ్జలమగాత్‌ ॥ 25 


ప్రతిపదార్థము : తల్లీ! గంగా! తే = నీయొక్క కల్యాణీ = మంగళములను గూర్చు; 
కథా = అవతరణవృత్తాంతము; యత్‌ అవధి = ఎప్పటినుండి; మహీమండలమ్‌ = 
భూలోకములోనికి; అగాత్‌ = వచ్చినదో; (తదవధి = అప్పటి నుండి; వైవస్వత = 
సూర్యుని కుమారుడైన యముని యొక్క నగర = సంయమనీపురము నందలి; 
కోలాహభరః = కలకలముయొక్క భారము; వై = నిశ్చయముగా; విలీనః = అణంగినది; 
దూతాః = యమదూతలు; క్వచిత్‌ అపి = ఎక్కడికో; దూరమ్‌ = దూరముగా; పరేతాన్‌ 
= చనిపోయిన వారిని; మృగయితుమ్‌ = వెదకుటకు; గతాః = పోయిరి; విమానానామ్‌ 
= దేవతావిమానములయొక్క వ్రాతః = సమూహము; దివిషదామ్‌ = వేల్పుల యొక్క 
వీధీః = మార్గములను; విదలయతి = విశేషముగాం జీల్చుచున్నది. 


తాత్పర్యము : తల్లీ! గంగా! నీ వెప్పుడు స్వర్ణలోకమునుండి భూలోకమునకు దిగితివో 


అమృతధారావ్యాఖ్యా 43 


యప్పుడే కల్యాణాత్మక మైన నీ కథ భూమండల మంతయు వ్యాపించినది. జనులందజు 
నీలో స్నానము చేసి నీ నామజపమును జేయుటచే వారి పాపములన్నియు బటాపంచ 
లైనవి. అందజును బుణ్యాత్ములే యగుటచే యముని సంయమనీపురములోం బాపాత్ముల 
రాకపోకలు లేకుండుటచే సద్దు మణంగినది. యమదూత లందజు గంగానామస్మరణము 
చేయని పాపాత్ముల శవములను వెదకుటకై దూరముగాం బోయిరి. పుణ్యాత్ములను 
స్వర్ణమునకుం దీనికొని వెళ్ళుటకై దేవతల విమానముల పంక్తులాకాశమార్గములను 
జీల్చుకొనుచుం బోవుచున్నవి. విమానములు వ్యోమయానము లగుటచే మేఘములను 
జీల్చుకొనుచు స్వర్గమార్గములలో నెగురుచున్నవి. ఇదంతయు నీ కథా మాహాత్యమే 
యని భావము. 


అవతారిక : ఇప్పుడు గంగ యందలి నీటికణములు సంతాపమును బోంగొట్టుంగాక! 

యని ప్రార్ధించుచున్నాండు - 

శో॥  స్ఫురత్మామక్రోధప్రబలతరసజ్ఞాతజటిల- 
జ్వరజ్వాలాజాలజ్వలితవపుషాం నః ప్రతిదినమ్‌ । 
హరన్లాం సన్లాపం కమపి మరుదుల్లాసలహరి 
చ్చటాచబ్బుత్పాథఃకణసరణయో దివ్యసరితః ॥ 26 


ప్రతిపదార్థము : దివ్యసరితః = దేవనదియైన గంగయొక్క దీనికి గణసరణులతో 
నన్వయము. మరుత్‌ = గాలిచే; ఉల్లాస = సంతోషముతో నిండిన; లహరి = కెరటముల 
యొక్క; ఛటా = సమూహముయొక్క చంచత్‌ = ప్రకాశించుచున్న పాథఃకణ = నీటి 
బిందువుల యొక్క సరణయః = మార్గములు; స్ఫురత్‌ = ప్రకాశించుచున్న (ఉద్ధతమైన,); 
కామ = కోరికలు; క్రోధ = కోపములు; ఇది యుపలక్షణము. లోభమోహమద 
మాత్సర్యములు - వీనిచే; ప్రబలతర = మిక్కిలి యతిశయముగా; సంజాత = పుట్టిన; 
జటిల = శిఖలతో (సెగలతో) జడలు కట్టిన; జ్వర = వేండియైన; జ్వాలా = మంటల 
యొక్క జాల = సమూహముచే; జ్వలిత = మండిపోవుచున్న వపుషామ్‌ = దేహముగల; 
నః = మాయొక్క కమపి = ఒకానొక చెప్పలేని; సంతాపమ్‌ = దుఃఖముల వేండిమిని; 
ప్రతిదినమ్‌ = నిత్యము; హరంతామ్‌ = హరించుంగాక! పోంగొట్టుంగాక! 
తాత్పర్యము : గాలి కుల్లాసముతోం గదలుచున్న దివ్యగంగానది తరంగల పంక్తుల 
నుండి ప్రకాశించుచు వెలువడిన నీటి తుంపరల గుంపులు - ఉద్ధృతమైన 
కామక్రోధములచే మిక్కిలి యెక్కువగాం బుట్టిన సెగలతో జడలు గట్టి వేడిగా నున్న 
మంటల సమూహముచే మండిపోవుచున్న శరీరములు గల మాయొక్క చెప్పశక్యము 
గాని సంతాపమును (బ్రతిదినము హరించుంగాక! యని భావము. 


44 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


విశేషములు : ఈ శ్లోకములో మొదటిపాదములో 'జికారము; రెండవపాదములో 
“జ్వివర్ణము మూడవ పాదములో 'తికార 'లికారములు, నాల్గవపాదములో -“దికార 
“ణికారములు ననేకపర్యాయము లావృత్తమగుటచే వృత్యనుప్రాసము. 


అవతారిక : ఇప్పుడు గంగాజలసంఘాతము మా తాపము నణంచుంగాక! యని 
ప్రార్ధించుచున్నాండు - 
శః ఇదం హి బ్రహ్మోణ్ఞం సకలభువనాభోగభవనం 
తరజ్లర్యస్యాన్తర్లురతి పరితస్తిన్గుకమివ । 
త్‌ న దద 
స ఏవ శ్రీకణ్బప్రవితతజటాజూటజటిలో 
జలానాం సంఘాతస్తవ జనని! తాపం హరతు నః ॥ 27 


ప్రతిపదార్థము : జనని = తల్లీ! గంగా! సకల = సమస్త, భువన = లోకముల యొక్క; 
చతుర్దశభువనములు నని యర్థము. (1) అతల (2) వితల (3) సుతల (4) రసాతల 
(5) మహాతల (6) తలాతల (7) పాతాళము లను యే డధోలోకములు. (1) భూలోక 
(2) భువర్లోక (8) సువర్లోక (4) మహర్షోక (5) జనలోక (6) తపోలోక (7) సత్యలోకము 
అనునవి యే డూర్జ్వలోకములు. వీని యొక్క; ఆభోగ = పరిపూర్ణత్వముతో నిండిన; 
భవనమ్‌ = మందిరమైన; ఇదమ్‌ = ఈ; బ్రహ్మాండమ్‌ = బ్రహ్మాండ మంతయును; 
యస్య = దేనియొక్క (ఏ శివజటాజూటముయొక్క; అంతః = లోపల; తరంగైః = 
కెరటములతో; పరితః = అంతట; తిందుకమివ = తుమ్మిక కాయవలె; లుఠతి = 
పొర్లుచున్నది (మునింగి తేలుచున్నది); హై = ఆశ్చర్యము; శ్రీకంఠ = శివునియొక్క 
ప్రవితత = మిక్కిలి విశాలమైన; జటాజూట = కపర్దము నందు; జటిలః = దట్టముగా 
వ్యాపించిన; సః = ఆ; ఏషః = ఈ; తవ = నీయొక్క జలానామ్‌ = నీళ్ళ యొక్క 
సంఘాతః = సమూహము, నః = మాయొక్క తాపమ్‌ = దుఃఖముల వేండిమిని; 
హరతు = హరించుంగాక! 


తాత్పర్యము : పదునాల్గు భువనములతో విస్తీర్ణమైన యీ (బ్రహ్మాండమంతయు గంగాజల 
సంఘాతములోం దుమ్మిక కాయవలెం దేలుచున్నది. ఆ గంగానది శివునిజటాజూటములో 
దట్టముగా వ్యాపించినది. అట్టి గంగాజలముల సమూహము మా తాపమును పోంగొట్టుం 


గాక యని భావము. 


విశేషములు : ఈ శ్లోకములో (బ్రహ్మాండమును దిందుకముతోం బోల్బుటచే 
నుపమాలంకారము. బ్రహ్మాండము కంటె జలసంఘాతము, దాని కంటె జటాజూటము 
పెద్దదని యుత్తరోత్తరోత్మర్షమును వర్ణించుటచే సారాలంకారము. “ఉత్తరోత్తరముత్కర్వః 


అమృతధారావ్యాఖ్యా 45 


సార ఇత్యభిధీయతే' యని కువలయానందలక్షణము. తృతీయ - చతుర్ధ పాదములలో 
జకార మెక్కువగా నావృృత్తి యగుటచే వృత్యనుప్రాసము. ఇట్లు శబ్దార్థ్జాలంకారములు 
రెండింటికి దిలదండులములవలె సంసృష్టి. 


అవతారిక : ఇప్పుడు నీవు సకలతీర్థములను సమస్తదేవతలను విడిచిపెట్టి గంగనే 
యేల సేవించుచున్నా వన్నవోం గారణము చెప్పుచున్నాండు - 
శః త్రపన్తే తీర్థాని! త్వరితమిహ యస్యోద్ధృతివిధా 

కరం కర్ణే కుర్వన్యపి కిల కపాలి ప్రభృతయః । 

ఇమం తమ్‌ మామమ్ము! త్వమియమనుకమ్పార్థహృదయే! 

పునానా సర్వేషామఘమథనదర్చం దలయసి ॥ 28 


ప్రతిపదార్థము : అంబ! = తల్లీ! గంగా!; త్వరితమ్‌ = వేగముగా; యస్య = దేనియొక్క 
ఉద్ధృతవిధా = ఉద్ధరించు విధానములో; తీర్థాని = గోదావరి మొదలగు పుణ్యనదులు; 
త్రపంతే = సిగ్గుపడుచున్నవో; కపాలి = శివుడు; ప్రభృతయః = మొదలగువారు; 
కరమ్‌ = చేతిని; ఇది జాత్యేకవచనము, చేతులతో నని భావము; కర్ణే = చెవియందు; 
ఇది కూడ జాత్యేకవచనమే. చెవుల యందు నని భావము; కిల = ఇట్టివాని నుద్ధరించుట 
యను భావముతో; “అలీకే9 పి కిల స్మృతః, న్యక్కారే£నుచితే హేతౌ” అని 
లింగాభట్టీయము. కుర్వంతి అపి = చేర్చుచున్నారు కూడ; అనుకంపా = దయతో; 
ఆర్ధ = తడిసిన; హృదయే = మనస్సు కలదానా! ఓ భాగీరథీ!) తమ్‌ = అట్టి 
పాపాత్ముండనైన; ఇమమ్‌ = ఈ; మామ్‌ = నన్ను జగన్నాథుని; పునానా = పవిత్రునిగాం 
జేయుచున్న; ఇయమ్‌ = ఈ; త్వమ్‌ = నీవు; సర్వేషామ్‌ = అందబియొక్క అఘ = 
పాపమును; మథన = నాశనముచేయుటలోంగల; దర్పమ్‌ = గర్వమును; దలయసి = 
చీల్చుచున్నావు; అణంచుచున్నావు. 


తాత్పర్యము : తల్లీ! గంగా! ఈ పాపాత్ముని వేగముగా నుద్ధరించుట కేమి విధానము 
గలదని గోదావర్యాది పుణ్యనదులన్నియు సిగ్గు పడుచున్నవి. నా మొజ నాలింపలేక 
శివుడు మొదలగు దేవత లందబు చేతినిం జెవిపైం బెట్టుకొనుచున్నారు. అట్టి 
పాపాత్ముండ నగు నీ జగన్నాథుని నన్ను దయారచిత్తవై పవిత్రునిగాం జేయుచు 'మేమే 
సకలపాపములను నాశనము చేయుటలో సమర్థులి మనుకొనుచున్న సర్వదేవతల 
గర్వమును నాశనము చేయుచున్నావు. ఇక్కడం బ్రయోగింపంబడిన చేయి, చెవి యనునవి 
జాత్యేకవచనములు. లేక శివాదులు నా మొ వినలేక కుడిచేతిని గుడిచెవిపైం జేర్చి 
మూసికొనుచున్నా రనంగా నవసరము వచ్చినపుడు చూచికొంద మను భావముతో 


46 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


రెండవ చెవినిం దెజిచిపెట్టి నా మొజు నాలకించుచున్నారు గాని రక్షించుట లేదని 
భావము. 


విశేషములు : ఈ శ్లోకము రసగంగాధరము నందలి కావ్యలింగప్రకరణములో 
నుదాహరింపం బడినది - 

అత్ర సకలదేవతీర్థదర్పదళనస్య సిద్ధయే స్వాత్మపవిత్రీకరణం వక్రా నిబద్ధమ్‌. 
తచ్చ క్షుద్రత్వాత్‌ తాదృ్భశసిద్ధ్యసమర్థం విశేషకాంతరమాకాంక్షత్రీతి తీర్ధకర్భకత్రపాకరణం 
కపాలి ప్రభృతికర్భకకర్ణముద్రణం చేతి వాక్యార్థద్వయం స్వాత్మరూపకర్మద్వారా విశేషక 
ముపాత్తమ్‌. తద్విశిష్టం చ తాదృశపవిత్రీకరణమ్‌ భాగీరథ్యుపారూఢం తాదృశ- 
కార్యోపపాదన సమర్థమితి భవతి హేతుః. 

ఇక్కడ సమస్తదేవతలయొక్క సకలపుణ్యతీర్థములయొక్క గర్వము నణంచి 
వేయుట యనునది సిద్ధించుటకై తన యాత్మను బవిక్రీకరించుకొనుట కవిచే (లేక 
సోత్రపాఠకునిచే) నిబద్ధమైనది అది క్షుద్రము కావున నట్టి దర్చదలనసిద్ధి కసమర్థమగుటచే 
మతియొక విశేషకము నాకాంక్షించుచున్నది గావునం దీర్ధకర్భకత్రపాకరణము (తక్కిన 
నదులు సిగ్గుపడుట), కపాలి ప్రభృతికర్భకకర్ణముద్రణము (ఈశ్వరుండు మొదలగు దేవతలు 
చెవులు మూసికొనుట యను రెండు వాక్యార్థములతో స్వాత్మరూపకర్మ (స్వాత్మపవి త్రీకరణ) 
ద్వారముగా విశేషకము (మటియొక విశేషణము) వేయంబడినది. ఆ విశేషకముచే 
విశిష్టమైన యట్టి పవిత్రీకరణము భాగీరథి యందున్నదై యట్టి కార్యమును జేయుటకు 
సమర్థమగుటచే హేతు వగుచున్నది. ఈ హేతు - హేతుమద్భావముచేం గావ్యలింగము 
సిద్ధించినది. 


అవతారిక : ఇప్పుడు సకలపాపహారిణియైన గంగను శ్లాఘించుటకు నరపశు వెట్లు 
సమర్థుండగు? నని ప్రశ్నించుచున్నాండు - 
శ్లో॥  శ్వపాకానాం నవ్రాతైరమితవిచికిత్సావిచలితై 

ర్విముక్తానామేకం కిల సదనమేనః పరిషదామ్‌ । 

అహో! మాముద్ధర్తుం జనని! ఘటయన్యాః పరికరం 

తవ శ్లాఘాం కర్తుం కథమివ సమర్షో? నరపశుః ॥ 29 
ప్రతిపదార్థము : జనని! = తల్లీ! గంగా! అమిత = మితిలేని; విచికిత్సా 
సంశయములతో; విచలితైః = బాగుగా జలించిన (వణంకిన); శ్వపాకానామ్‌ 
కుక్కలను గూడ వండుకొని తిను చండాలురయొక్క ్రాతైః = సమూహములచే; 
విముక్తానామ్‌ = విడిచి పెట్టంబడిన; ఏనకక= పాపములయొక్క పరిషదామ్‌ = సభలకు 


అమృతధారావ్యాఖ్యా 47 


(సమూహములకు); కిల = నిశ్చయముగా; ఏకమ్‌ = ఒకే; సదనమ్‌ = గృహమైన 
(స్థానమైన; మామ్‌ = నన్ను ఆహా! = ఆశ్చర్యము!; ఉద్ధర్తుమ్‌ = ఉద్ధరించుటకు; 
పరికరమ్‌ = సాధనమును; ఘటయంత్యాః = సంఘటించుచున్న; లేక; పరికరమ్‌ = 
నడికట్టును; ఘటయంత్యాః = బిగించుచున్న తవ = నీయొక్క; శ్లాఘామ్‌ = ప్రశంసను; 
కర్తుమ్‌ = చేయుటకు; నరపశుః = పశువువంటి నరుండు; కథమ్‌ ఇవ = ఎట్లు? 
సమర్థః = నిపుణుండగును. 


తాత్పర్యము : జననీ! గంగా! అనేకవిధములైన పాపములను జేసి యింకను జేయవలసిన 
పాపములున్నవా? లేవా? యను నపరిమిత సందేహములతో విశేషముగాం జలించుచుం 
గుక్కలను గూడం బచనము చేసికొని తిను చండాలురచేం గూడ విడిచి పెట్టంబడిన 
పాపపుంజమున కేకనిలయమైన నావంటి వానినిం గూడ నుద్ధరించుటకై నడుమును 
బిగించుచున్న నిన్నుం జూచినచో నాశ్చర్యము వేయుచున్నది. ఇట్టి పతితోద్దారిణి వగు 
నిన్ను శ్లాఘించుటకై (పొగడుటకై) నా వంటి నరపశు వెట్లు సమర్గుం డగు నని 
భావము. 


విశేషములు : ఈ శోకము రసగంగాధరము నందలి యుల్లాసాలంకారప్రకరణములో 
నుదాహరింపంబడినది - 


అన్యదీయగుణ దోషప్రయుక్తమన్యస్య గుణదోషయోరాధానములా ల్లాన 
శ్వపాకానాం ట్రాతైః... ... ... అత్ర వ న! 
శ్రీగంగాయాః శ్లాఘ్యత్వం గుణః. 


ఒక దాని గుణదోషములచే మటియొక దాని గుణదోషములను వర్ణించుట 
యుల్లాసాలంకారము. ఇది (1) గుణముచే గుణమును వర్ణించుట (2) గుణముచే 
దోషమును వర్ణించుట (8) దోషముచే గుణమును వర్ణించుట (4) దోషముచే దోషమును 
వర్ణించుట యని నాల్గు విధములు. ఇక్కడ వక్త యందున్న పాపరూప మగు దోషము 
వాని నుద్ధరించు శ్రీగంగయొక్క శ్లాఘనీయత్వముగా వర్ణించుటచే గుణమైనది. ఇది 
దోషముచే గుణమును వర్ణించిన యుల్లాసము. 


అవతారిక : నావంటి పాపాత్ముం డింత వరకు నీకు దారసిల్లలేదు. నీ కోరికను 

దీర్చుటకై నేను సిద్ధమైతి నని చెప్పుచున్నాండు - 

శ్లో న కో౭_ప్యేతావన్తం ఖలు సమయమారభ్య మిలితో 
యదుద్దారాదారాద్భవతి జగతో విస్మయభరః । 


48 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


ఇతీమామీహాం తే మనసి చిరకాలం స్థితవతీ- 

మయం సమ్రాపోల హం సఫలయితుమమ్ము! ప్రణయ నః ॥ 30 
ప్రతిపదార్థము : అంబ! = అమ్మా! గంగా! యత్‌ = ఎవనిని; ఉద్దారాత్‌ = ఉద్ధరించుట 
వలన; ఆరాత్‌ = వెంటనే; జగతః = లోకమునకు; విసయభరః = ఆశ్చర్యభారము; 
భవతి = అగునో (కల్గునో); కః అపి = అట్టివాం డెవ్వండును గూడ; ఏతావంతం 
సమయమ్‌ = ఇంత కాలము; ఆరభ్య = మొదలుకొని; ఖలు = నిశ్చయముగా; న 
మిలితః = సంప్రాప్తము కాలేదు (కలియ లేదు); ఇతి = అని; తే = నీయొక్క మనసి 
= మనస్సులో; చిరకాలమ్‌ = చాలకాలమునుండి; స్థితవతీమ్‌ = ఉన్నటువంటి; ఇమామ్‌ 
= ఈ; ఈహామ్‌ = కోరికను; సఫలయితుమ్‌ = సఫలము చేయుటకై; అయమ్‌ = ఈ 
జగన్నాథుండనగు; అహమ్‌ = నేను; సంప్రాప్తః = సంప్రాప్తుండ నైతిని. నః = మమ్ము; 
ప్రణయ = ఉత్తమగతినిం బొందింపుము. 
తాత్పర్యము : తల్లీ! గంగా! ఎట్టివాని నుద్ధరించినచో వెంటనే లోకమున కెక్కువ 
యాశ్చర్యము కల్గునో యట్టి వాం డింకను నాకు లభింప లేదనెడి యే కోరిక నీ 
మనస్సులోం జిరకాలమునుండి యున్నదో దానిని సఫలము చేయుటకై యీ 
జగన్నాథుండు నీ ముందునకు వచ్చినాండు. తల్లియొక్క చిరకాలవాంఛను దీర్చుట 
పుత్రుని ధర్మము గదా! అందుకోసమే నే నిన్ని పాపములను జేసితి నని 'యంబి 
యను సంబోధనములోని భావము. నా పాపముల నన్నింటినిం బోంగొట్టి మంచిగతినిం 
బ్రసాదింపు మని తాత్పర్యము. 
అవతారిక : ఇప్పుడు తాను జేసిన పాపములనే యేకరువు పెట్టుచున్నాండు - 
శః శ్వవృత్తివ్యాసజ్లో నియతమథ మిథ్యాప్రలపనం 

కుతర్మేస్వభ్యాసః సతతపరపైశున్యమననమ్‌ । 

అపి శ్రావం శ్రావం మమ తు పునరేవం గుణగణా 

నృతే త్వత్‌ కో నామ క్షణమపి నిరీక్షేత వదనమ్‌ ॥ 81 
ప్రతిపదార్థము : తల్లీ! శ్వవృత్తి = కుక్కవలె వర్తించు; వ్యాసంగః = ఉద్యోగము; అథ 
ఇంకను; నియతమ్‌ = నియమముగా; మిథ్యా = అసత్యములను; ప్రలపనమ్‌ = 
ప్రేలుట; (అబద్ధములాడుట)); కుతర్మేషు = చెడ్డ యూహలయందు; అభ్యాసః = అలవాటు; 
పరులను వంచింపవలెను; పరస్త్రీలతో రమింపవలెను మొదలగు కుత్సితమైన యూహలు; 
లేక దేవుండు లేండని వాదించుట మొదలగు నాస్తిక్యబుద్ధి కుతర్మము. లేక పరబ్రహ్మ 
ప్రతిపాదకములగు నద్వైతవేదాంత శాస్త్రగంథములను పాండిత్యబలముతోం 


అమృతధారావ్యాఖ్యా 49 


బరజయేచ్చతో ఖండింపవలె ననెడి బుద్ధి కుతర్మము. సతత = ఎల్లప్పుడు; పర = 
ఇతరులయొక్క పైశున్య = దౌర్జన్యములను; మననమ్‌ = ఎక్కువగా నెమరువేయుట; 
దుర్మార్గులైన యన్యులు చేసెడి దైర్దన్యములు చూచి “మనము కూడ నట్లు చేసినచో 
దప్పేమి గలదు!” అను బుద్ధితో నా విషయములను మాటి మాటికి నాలోచించుట; 
ఏవమ్‌ = ఈ విధములైన; గుణగణాన్‌ = గుణగణములను; పునః = మజిల; శ్రావం 
శ్రావమ్‌ = విని విని; అపి = కూడ; త్వద్‌ బుతే = నీవు తప్ప; కః నామ = ఎవ్వరైనను; 
క్షణమ్‌ అపి = త్రుటికాలమైనను గూడ; మమ తు = ఇట్టి నా యొక్క వదనమ్‌ = 
ముఖమును; నిరీక్షేత = చూతురా? 

తాత్పర్యము : తల్లీ! గంగా! నేను చేసిన పాపములను జెప్పుచున్నాను. వినుము! కుక్క 
యటునిటు తిరిగి యెంగిలి కూడు భక్షించి నట్లుగా నుద్యోగము చేసితిని. సత్యము 
పలుకుట మాని యసత్యమములనే ప్రలపించితిని. పరమపుణ్యశీలుండగు ధర్మరా జొక్క 
మాజబద్ధమాడుట వల్లనే రథము కూలుట - నరకమును దర్శించుట మహాభారతములోం 
బ్రసిద్ధము. కుతర్మముల నభ్యసించితిని, శిష్టుల చరిత్రమును విడిచి పెట్టి దుష్టులు 
చేసిన దౌర్జ్దన్యములను వల్లించితిని. ఇన్ని విధములైన గుణగణములను మాటిమాటికి 
నాలకించి యాలకించి కూడ నావంటి వాని మొగమును నీవు తప్ప మటివ్వరు 
తిలకింతురు? 


విశేషములు : శు-[శ్రవణే” యను ధాతువునకుం బౌనఃపుణ్యార్థములో “ణములొ 
ప్రత్యయము చేరంగా “శ్రావమ్‌” అను రూపమేర్చడును. ణములంతధాతువు లెప్పుడును 
జంటలు జంటలుగా బ్రయోగింపంబడును. 


ఈ శోకము రసగంగాధరము నందలి యుల్లాసప్రకరణములో నుదాహరింపం 
బడినది. 

యథా వా - శ్వవృత్తివ్యాసంగో... ... ఇహాపి ప్రాగ్వదేవ కింతు వ్యంగ్యః స 
ఇతి విశేషః 

ఈ శ్లోకము కూడ నుల్లాసాలంకారమున కూదాహరణమే. ఇక్కడం గూడ 
వక్తయందున్న శ్వవృత్తివ్యాసంగ - మిథ్యాప్రలపన - కుతర్మాభ్యాస - పరపైశున్య 
మననరూపము లగు దోషములు తన్నుద్ధరించు శ్రీగంగయొక్క శ్లాఘ్యత్వగుణముగా 
వర్ణింపంబడినవి. ఇందుం గూడ దోషముచే గుణమును వర్ణించిన యుల్లాసాలంకారమే 
కలదు. 


50 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అవతారిక : ఇప్పుడు గంగను జూచిన కన్నులే కన్నులు; గంగాతరంగశబ్దము నాలించిన 
చెవులే చెవులని చెప్పుచున్నాండు. 


శ్లో విశాలాభ్యామాభ్యాం కిమిహ నయనాభ్యాం ఖలు ఫలం 
న యాభ్యామాలీఢా పరమరమణీయా తవ తనుః | 
అయం హి న్యక్కారో జనని! మనుజస్య శ్రవణయో- 
ర్యయోర్మాతర్యాతస్తవ లహరిలీలాకలకలః ॥ 32 


ప్రతిపదార్థము : జనని! = తాయీ! గంగా! ఇహ = ఈ లోకములో; మనుజస్య = 
మనుష్యునియొక్క యాభ్యామ్‌ = కన్నులచేత; తవ = నీయొక్క పరమరమణీయా 
= మిక్కిలి యందమైన, తనుః = శరీరము (ప్రవాహము); న ఆలీఢా = చూడం 
బడలేదో; ఆభ్యామ్‌ = ఆ; విశాలాభ్యామ్‌ = పెద్దవి యైన; నయనాభ్యామ్‌ = కన్నుల 
వలన; ఫలమ్‌ = ఫలితము; ఖలు = నిశ్చయముగా; న = లేదు; మాతః = అమ్మా! 
యయోః = ఏ; శ్రవణయోః = చెవులయందు; తవ = నీయొక్క; అయమ్‌ = ఈ; 
లహరి = కెరటములయొక్క; లీలా = విలాసముతోం గూడిన; కలకలః = కోలాహలధ్వని 
యొక్క న్యక్కారః = ధిక్నారము; యాతః = వచ్చినదో (కలిగినదో); హి = నిశ్చయముగా; 
కిం ఫలమ్‌ = ఆ చెవుల కేమి ఫలితము గలదు? 

తాత్పర్యము : తాయీ! గంగా! ఈ లోకములో నే మనుజుని కన్నులు పరమరమణీయ 
మైన నీ తనువును (ప్రవాహమును) జూడ లేదో వాని విశాలమైన కన్నులచే నేమి 
ప్రయోజనము కలదు? అట్లే యెవని చెవులు నీ కెరటముల యొక్క విలాసముచేం 
బుట్టు ధ్వనిని ధిక్కరించునో (తిరస్మరించునో) వాని చెవుల వలన నేమి ప్రయోజనము 
కలదు? ఏ ప్రయోజనము లేదని భావము. నిన్నుం జూచిన కన్నులును స్‌ తరంగధ్వనిని 
వినిన చెవులును సఫలములుగాని తక్కిన వాని వల్ల బ్రయాజనము లేదని భావము. 


విశేషములు : ఇక్కడ మొదటి పాదములో “భ్యా? వర్ణము చతుర్ధపాదములో “తికార 
“లికారములు పెక్కు మాజులు వచ్చుటచే వృత్యనుప్రాసము. “పరమ-రమి యనుచోట 
“రమి యను శబ్ద మర్థభేదముతో రెండు మాజులు వచ్చుటచే ఛేకానుప్రాసము. ఇక్కడ 
న్‌ దర్శనము (వినా) లేని కన్నులకు నీ శ్రవణము (వినా) లేని చెవులకు ఫలము లేదని 
చెప్పుటచే వినోక్తిధ్వని కలదని శ్రీసదాశివభట్టు చెప్పినాండు. 

ఈ శ్లోకము రసగంగాధరము నందలి వినోక్తిప్రకరణములో నుదాహరింపం 
బడినది - “అత్ర త్వద్దర్శనం వినా నయనయోః త్వల్లహరికోలాహలశ్రవణం వినా 
శ్రవణయోశ్సారమణీయత్వమ్‌ ఫలప్రశ్న -ధిక్మారాభ్యాం వ్యజ్యతే”. 


అమృతధారావ్యాఖ్యా 51 


ఈ శ్లోకమే రసగంగాధరము నందలి యుల్లాసాలంకారప్రకరణములో 
నుదాహరింపంబడినది - “అత్ర శ్రీభాగీరథీరమణీయత్వగుణేన తద్రూప - శబ్ద 
విముఖయోర్నయనయోః శ్రవణయోశ్చ నైష్ఫల్య -ధిక్మారరూపౌ దోషా”. 

ఇక్కడ శ్రీభాగీరథియొక్క రమణీయత్వగుణముచే గంగారూపమును జూచుటలో 
విముఖములైన కన్నులయొక్క నిష్పలత్వము; గంగాశబ్దమునకు విముఖము లైన 
చెవులయొక్క ధిక్మారము నను దోషములను వర్ణించుటచే నిది గుణముచే దోషమును 
వర్ణించిన యుల్లాసము. 


అవతారిక : ఇప్పుడు గంగ యున్నచోట నున్న మనుజులు పుణ్యాత్ము లనియు; గంగ 
లేనిచోట నివసించు నరులు పాపాత్ములనియు వర్ణించుచున్నాండు - 
శః విమానైః స్వచ్చన్లం సురపురమయనే సుకృతినః 

పతన్తి ద్రాక్‌ పాపా జనని! నరకాన్తః పరవశాః । 

విభాగోలి యం తస్మిన్నశుభమయమూర్తా జనపదే 

న యత్ర త్వం లీలాదలితమనుజాశేషకలుషా ॥ 33 
ప్రతిపదార్థము : జనని! = తల్లీ! గంగా! సుకృతినః = పుణ్యాత్ములు; స్వచ్చందమ్‌ = 
స్వేచ్చగా; విమానైః = విమానములలో; సురపురమ్‌ = దేవపట్టణమైన యమరావతికి; 
అయంతే = వెళ్ళుచున్నారు; పాపాః = పాపములు చేసినవారు; పరవశాః = పరాధీనులై; 
ద్రాక్‌ = వేగముగా; నరక = యమలోకము యొక్క అంతః = మధ్యభాగములో; 
పతంతి = పడుచున్నారు. యత్ర = ఎక్కడ; లీలా = హేలగా; దలిత = చీల్చివేయంబడిన; 
దీనికి “గలుషా” తో నన్వయము. మనుజ = మనుష్యులయొక్క అశేష = మిగులకుండ 
(నిశ్శేషముగా) కలుషా = పాపములు గల; త్వమ్‌ = నీవు; తస్మిన్‌ = ఆ; అశుభ 
మయమూరౌ = అమంగళములతోం బ్రచురమై మూర్తీభవించిన; జనపదే = 
దేశమునందు; న = లేవో; (తత్ర = అక్కడ) అయమ్‌ =ఈ; విభాగః = విభాగము; 
(అస్తి = ఉన్నది) అని శేషము. 
తాత్పర్యము : తల్లీ! గంగా! కొందజు పుణ్యాత్ములు విమానములలో స్వేచ్చగా 
స్వర్గలోకమున కేంగు చున్నారు. కొందటు పాపాత్ములు పరాధీనులై శీఘ్రముగా నరకలోక 
మధ్యభాగములోం బడుచున్నారు. లీలగా మనుజుల యశేషపాపములను జీల్చివేయు 
నీవు - అమంగళములు ప్రచురముగా నున్న యే దేశములో నుండుట లేదో దాని 
వలన నీ విభాగ మేర్ప్చడుచున్నది. నీవు ప్రవహించు దేశము మంగళమయ మనియు; 
నీవు ప్రవహింపని దేశ మమంగళ ప్రచుర మనియు భావము. 


ర్‌2 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


విశేషములు : ఇక్కడ “దలితమనుజాశేషకలుషా' యను విశేషణము సాభిప్రాయ 
మగుటచేం బరికరాలంకారము. “అలంకారః పరికరః సాభిప్రాయే విశేషణే” అని 
జయదేవుని చంద్రలోకలక్షణము. 


అవతారిక : ఇప్పుడు మహాపాతకములు చేసిన వారు కూడ మరణసమయములో 
నీలో దనువును విడిచిపెట్టినచో ముక్తిని బొందుచున్నారని వర్ణించుచున్నాండు - 
శ్లో॥ అపి ఘృనో విప్రానవిరతముశనో గురుసతీః 

పిబనో మైరేయమ్‌ పునరపహరన్తశ్చ కనకమ్‌ । 

విహాయ త్వయ్యన్తే తనుమతనుదానాధ్వరజుషా 

ముపర్యమ్బ! క్రీడన్యఖిలసురసమావిత పదాః ॥ 34 
ప్రతిపదార్థము : అంబ! = తాయీ! గంగా! విప్రాన్‌ = బ్రాహ్మణులను; అపి = కూడ; 
అవితరమ్‌ = నిరంతరము (ఇది యన్నిచోట్ల నన్వయించును); భ్నుంతః = 
చంపుచున్నవారు; గురుసతీః = ఆచార్యుల భార్యలను; ఉశంతః = కామించుచున్నవారు; 
మైరేయమ్‌ = కల్లును; పిబంతః = త్రాగుచున్నవారు; పునః = మటియు; కనకమ్‌ = 
బంగారమును; అపహరంతశ్చ = దొంగిలించుచున్నవారు; చ శబ్దముచే వీరినిం గూడిన 
వారు; ఇవి మహాపాతకములు. వీరితో గూడుట యైెదవ మహాపాతకము. అంతే = 
చివరి కాలములో; త్వయి = నీయందు; తనుమ్‌ = శరీరమును; విహాయ = విడిచిపెట్టి; 
అఖిల = సమస్త సుర = దేవతలచే; సంభావిత = సంభావిపంబడిన (పూజింపంబడిన); 
పదాః = పాదములు గల వారై; అతను = తక్కువకాని; దాన = దానములు; 
అధ్వరజుషామ్‌ = యజ్ఞములు చేసినవారికి; ఉపరి = పైంగా క్రీడంతి = క్రీడించు 
చున్నారు. 
తాత్పర్యము : తల్లీ! గంగా! ఎల్లప్పుడు బ్రాహ్మణులను గూడం జంపుచున్నవారు; 
ఉపాధ్యాయ పత్నులతోం గూడుచున్నవారు; కల్లును ద్రావుచున్నవారు; మటియును 
బంగారము నపహరించుచున్నవారు నింకను వీరితోం గూడి సహకరించుచున్న వారును 
గూడ నంతకాలములో నీలో దేహమును విడిచిపెట్టిన వారై యనేకదానములు 
యజ్ఞములు గావించిన వారికిం బైవారై సకలసురలచే సేవింపంబడిన చరణములు 
గలవారై స్వర్ణలోకములోం గ్రీడించుచున్నా రని భావము. 
విశేషములు : శ్లో॥ బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వజ్ఞనాగమః । 

మహాస్తి పాతకాన్యాహుః సంసర్గశ్చాపి తైస్సహ ॥ (మను. 11-54) 

(1) బ్రహ్మహత్య (2) సురాపానము (8) స్వర్ణస్తేయము (4) గురుభార్యాగమనము 


అమృతధారావ్యాఖ్యా ర్‌తి 


నాలుగు మహాపాతకములు. ఈ నలువురతోం గూడుట యైదవ మహాపాతక మని 
మనువు ధర్మశాస్త్రములోం జెప్పినాండు. 
జగన్నాథకవి యీ భావమునే యమునాలహరిలోం గూడం జెప్పినాండు- 
శ్లో!  స్వర్ణస్తేయపరాన పేయరసికాన్‌ పాథః కణాస్తే యది 
బ్రహ్మఘ్నాన్‌ గురుతల్పగానపి పరిత్రాతుం గృహీతవ్రతాః । 
ప్రాయశ్చిత్తకులైరలం తదధునా మాతః! పరేతాధిప- 
ప్రాఢాహంకృతిహారిహుంకృతిముచామ గ్రే తవ (స్రోతసామ్‌ ॥ 


అవతారిక : ఇప్పుడు చోరుడు, ప్రాణహారియు నగు వాయుదేవుడు కూడ నీ సంసర్గము 
వల్లనే లోకములను బవిత్రీకరించుచున్నాందని వర్ణించుచున్నాండు - 


శః అలభ్యం సౌరభ్యం హరతి నియతం యః సుమనసాం 
క్షణాదేవ ప్రాణానపి విరహశస్త్రక్షతభృతామ్‌ । 
త్వదీయానాం లీలాచలితలహరీణాం వ్యతికరాత్‌ 
పునీతే సో౭_పి ద్రాగహహ! పవమానస్రిభువనమ్‌ ॥ తర్‌ 


ప్రతిపదార్థము : గంగా! నియతమ్‌ = నియమముగా; యః = ఎవండు; సుమనసామ్‌ 
= వూపులయొక్క అలభ్యమ్‌ = లభ్యముకాని, సౌరభ్యమ్‌ = సువాసనను; హరతి = 
దొంగిలించుచున్నాండో; దీని వలన వాయుదేవుని దొంగతనము వ్యక్తమగుచున్నది; 
యః = ఎవండు; విరహ = వియోగమును; శస్త్ర = ఆయుధముచేంగలిగిన; క్షతభృతామ్‌ 
= గాయములను భరించు (కల) వారి; ప్రాణాన్‌ అపి = ప్రాణములను గూడ; క్షణాత్‌ 
ఏవ = క్షణములోనే; హరతి = హరించుచున్నాండో (తీయుచున్నాండో) దీనివలన 
వాయుదేవుని జీవహంతృత్వము వెల్లడి యగుచున్నది. సః = ఆ; పవమానః = 
వాయుదేవుడు; అపి = కూడ; త్వదీయానామ్‌ = నీయొక్క లీలా = విలాసముచే; 
చలిత = కదలిన; లేక; ఆచలిత = బాగుగా కదలిన; లహరీణామ్‌ = కెరటములయొక్క 
వ్యతికరాత్‌ = సంబంధముచే; ్రిభువనమ్‌ = స్వర్గ - మర్త్య - పాతాళములను 
మూండు లోకములను; ద్రాక్‌ = వేగముగా; పునీతే = పవిత్రముగా జేయుచున్నాండు; 
అహహ = ఆశ్చర్యము. 

తాత్సర్యము : గంగా! ఎవండు నిరంతరము పుష్పముల యందలి పొందు శక్యము 
కాని సుగంధమును దొంగిలించుచున్నాండో; యెవండు వియోగ శస్త్రముచే క్షతగాత్రులైన 
కాముకుల (ప్రాణములను దీయుచున్నాండో; యా వాయుదేవుండు కూడ నీయొక్క 
విలాసముగా జలించుచున్న తరంగములయొక్క సంబంధముచే శీప్రుముగా 


54 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


ముజ్జగములను బవిత్రీకరించుచున్నాండు. ఆశ్చర్యము! నీలో స్నానము చేసిన దొంగలు 
ఘాతుకులు కూడం బుణ్యాత్ములగుచున్నారని భావము. గంగాజలము మాత్రమే కాదు. 
దానిపై నుండి వీచు గాలి కూడం బవిత్రమని తాత్పర్యము. 

విశేషములు : ఇక్కడ “విరహశస్తక్షతభృతామ్‌” అనుచోట “విరహశస్త్రక్షతహృదామ్‌” అను 
పాఠాంతర మున్నట్లు సదాశివభట్టు సూచించినాండు. అప్పుడు విరహ = వియోగమనెడు; 
శస్త్ర = ఆయుధముచే; క్షత = గాయములు తగిలిన; హృదామ్‌ = హృదయములు గల 
కాముకులని యర్థము చెప్పుకొనవలయును. 


ఇక్కడం (ద్రిభువనములను బవిత్రముగాం జేయుట వాయువుయొక్క 
గొప్పతనము కాదు. గంగాతరంగముల సంబంధము యొక్క గొప్పదనము. 


హనుమన్నాటకములోం గూడ నిట్లే వర్ణింపంబదినది - 
శో యే మజ్జన్తి నిమజ్జయన్తి చ పరాంస్తే ప్రస్తరాదుస్తరే 
వార్గౌ వీర! తరన్తి వానరభటాన్‌ సంతారయన్తేల_పి చ | 
నైతే గ్రావగుణా న వారిధిగుణా నో వానరాణాం గుణాః 
శ్రీమద్దాశరథేః ప్రతాపమహిమా సోత యం సముజ్ఞృమృతే 1 (8-9) 


ఏవి నీటిలో మనుంగుచు నితరులను గూడ ముంచుచున్నవో యా గండశిల 
లిప్పుడు దాంట శక్యము కాని సముద్రమును దాంటుచు వానరులను గూడ దాంటించు 
చున్నవి. ఇది పాషాణముల గొప్పతనము కాదు. సముద్రము యొక్క గొప్పతనము 
కూడం గాదు. వానరులయొక్క గొప్పతన మంతకంటెను గాదు. భగవానుడైన 
శ్రీరామచంద్రుని యొక్క ప్రతాపమహిమ యీ విధముగా విజృంభించుచున్న దని 
భావము. 


ఈ శ్లోకము రసగంగాధరము నందలి యుల్లాసప్రకరణములో నుదాహరింపం 
బడినది - “అత్ర లహరీణామ్‌ పావనత్వాతిశయేన పవమానస్య పావనత్వగుణాన్తరం 
వర్ణితమ్‌” - ఇక్కడం గెరటముల యొక్క పావనత్వాతిశయముచేం బవమానుని (గాలి) 
యొక్క పావనత్వమను మజియొక గుణము వర్ణింపబడినది. వాయువునకు గంధవహత్వ 
= శీతలత్వాదులే ప్రసిద్ధగుణములు. ఇక్కడ గంగమీంద వీచుటచేం బవిత్రత్వము కూడ 
వచ్చిన దని వర్ణింపబడినది. ఇది గుణముచే గుణమును వర్ణించిన యుల్లాసము. 


అవతారిక : ఇప్పుడు గ్రంథకర్త యగు జగన్నాథుడు తన యదృష్టమును గొనియాడు 
కొనుచున్నాడు - 


అమృతధారావ్యాఖ్యా ర్‌ర్‌ 


శ్లో కియన్తః సన్వేకే నియతమిహలోకార్థఘటకాః 
పరే పూతాత్మానః కతిచ పరలోకప్రణయినః । 
సుఖం శేతే మాతస్తవ ఖలు కృపాతః పునరయం 
జగన్నాథః శశ్వత్త్వయి నిహితలోకద్వయభరః ॥ 36 


ప్రతిపదార్థము : మాతః = తల్లీ! గంగా! కియంతః = లెక్క పెట్టుటకు వీలులేని; ఏకే = 
కొందటు; నియతమ్‌ = నియమముగా; ఇహలోక = ఈ లోకమునకు సంబంధించిన; 
అర్థ = ప్రయోజనములను; ఘటకాః = సంఘటించు వారు; సంతి = ఉన్నారు; కతిచ 
= లెక్కపెట్టుటకు వీలు లేని; పరే = మతికొందటు; పూతాత్మనః = పవిత్రమైన యాత్మ 
కలవారు; పరలోక = పై లోకమునకు సంబంధించిన; ప్రణయినః = ప్రేమము గలవారు; 
సంతి = కలరు; పునః = కాని మజిల; అయమ్‌ = ఈ; జగన్నాథః = జగన్నాథుండు; 
తవ = నీయొక్క కృపాతః = కరుణతో; శశ్వత్‌ = నిరంతరము; త్వయి = నీ యందే; 
ఖలు = నిశ్చయముగా; నిహిత = ఉంచంబడిన; లోకద్వయ = రెందు లోకములయొక్క 
భరః = భారము గలవాందై; సుఖమ్‌ = సుఖముగా; శేతే = నిద్రపోవుచున్నాండు. 


తాత్పర్యము : తల్లీ! గంగా! లెక్కపెట్టుటకు శక్యము గాని కొంద టతిహలోకమునకు 
సంబంధించిన యర్థములను సంపాదించువారు గలరు. లెక్కపెట్టుటకు వీలులేని 
మజికొందజు పవిత్రాత్ములు వరలోకములో వాంఛితములను బొందుటకై 
ప్రయత్నించువారు గలరు. ఇంక నీజగన్నాథుం డిహలోకపరలోకములకు సంబంధించిన 
భార మంతయు నీపై నుంచి నీ కరుణతో సుఖముగా నిద్రపోవుచున్నాండు. ఇహలోక 
సుఖములకై కాని పరలోక సుఖములకై కాని ప్రయత్నము చేయని నన్ను నీవే దయతో 
రక్షింపవలయు నని భావము. 


అవతారిక : ఇప్పుడు నీ వేల పాపములు చేయుచున్నావని ప్రశ్నించుకొని యెవరికిని 
స్వభావము మాఅదని సమాధానము చెప్పుచున్నాండు - 
శః భవత్యా హి వ్రాత్యాధమపతితపాఖణ్ద్బపరిషత్‌- 

పరిత్రాణ స్నేహః శథయితుమశక్యః ఖలు యథా । 

మమాప్యేవమ్‌ ప్రేమా దురితనివహేష్వమృ! జగతి 

స్వభావోత_ యం సర్వైరపి ఖలు యతో దుష్పరిహరః ॥ 87 
ప్రతిపదార్థము : అంబ! = అమ్మా! గంగా!; వ్రాత్య = సంస్మారహీనుల; అధమ = 
నీచుల; పతిత = పాపుల; పాఖండ = పాషండుల; పరిషత్‌ = సభ (సమూహము) 
యొక్క పరిత్రాణ = రక్షించుటలో; స్నేహః = (ప్రేమము; భవత్యా = నీచేత; హి = 


56 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


నిశ్చయముగా; శ్లథయితుమ్‌ = శిథిలము చేయుటకు; యథా = ఎట్లు; ఖలు = 
ప్రసిద్ధముగా; అశక్యః = శక్యము గాదో; (తథా = అట్లే; మమ అపి = నాకుం గూడ; 
దురిత = పాపములయొక్క నివహేషు = సమూహములలో; డ్రేమా = ప్రేమము; 
ఏవమ్‌ = ఈ విధముగా; అస్తి = కలదు- అని శేషము. జగతి = లోకములో; అయమ్‌ 
= ఈ స్వభావః = స్వభావము; సర్వైః = అందట చేతను; అపి = కూడ; యతః = ఏ 
విధముగాను, దుప్పరిహరః ఖలు = పరిహరించుటకు శక్యము కాదు గదా! 
తాత్సర్యము క అమ్మా! గంగా! వ్రాత్యులతో నధములతోం బతితులతోం బాషండులతోం 
గూడిన సభను (సమూహమును) రక్షించుటలో నీ కెట్లు స్నేహము గలదో యట్లే 
నాకుం గూడం పాపసమూహముల నాచరించుటలో నట్టి ప్రీతియే కలదు. లోకములో 
నందజకుం గూడ స్వభావమును విడిచిపెట్టుట శక్యము గాదను విషయము ప్రసిద్ధమే 
కదా! పాపములు చేయుట నా స్వభావము, పాపులను రక్షించుట నీ స్వభావము 
గావునం బతితుండ నగు నన్ను నీవే రక్షింపవలయు నని భావము. 


విశేషములు : శ్రీసదాశివభట్టీశ్లోకమునందలి ప్రథమపాదములో - 


“భవత్యా హి (వాత్యాధమపతితయా ఖండవరిషత్‌” అను పాఠమును గైకొని 
వ్రాత్యాధమపతితుల శవఖండసముదాయ మని యర్థము చెప్పినాండు. తక్కిన 
సంస్మరణములం దన్నింటను “పతితపాఖండపరిషత్‌' అను పాఠమే యున్నది. 


ఈ శ్లోకములో జగన్నాథుండు 'స్వభావో దురతిక్రమఃి అను జాతీయమును 
భంగ్యంతరముగాం బొదుగుటచే లోకోక్తి యలంకారము. 


“లోకప్రవాదానుకృతిర్లోకోక్తిరితి భణ్యతే' అని చంద్రాలోకలక్షణము. ఇక్కడ 
నీవు వ్రాత్యాధమపతితపాషండులను గాపాడుచున్నా వను నిందచే భాగీరథి పతితపావని 
యను స్తుతి వ్యక్త మగుటచే వ్యాజస్తుతి యలంకారమని సదాశివభట్టు చెప్పినాండు. 
“ఉక్తిర్వాజస్తుతిర్నిందా స్తుతిభ్యాం స్తుతినిందయోః అని కువలయానందలక్షణము. 
సదాశివభట్టీలక్షణమునకు స్వీయలక్ష్యమును గూడ నుదాహరించినాండు - 
శో వివేకలేశో9_పి న తే రామచంద్ర! రణే రిపూన్‌ । 

హతాన్‌ స్వనాశకాన్‌ శీఘ్రమ్‌ పాపినో నయసే దివమ్‌ ॥ 


శ్రీరామచంద్ర! నీకు వివేకము కొంచెము కూడ లేదు. యుద్ధములోం జంపిన పాపులగు 
శత్రువులను స్వర్గమునకు బంపుచున్నావు. ఇక్కడ శ్రీరామచంద్ర నిందచే స్తుతి 
గమ్యమాన మగుటచే వ్యాజస్తుతి యలంకారము. 


అమృతధారావ్యాఖ్యా ర్‌7 


ఈ శ్లోకమునందలి చతుర్ధ్థచరణములో సమర్థన ముండుటచే నర్ధాంతరన్యాస 
మని జగన్నాథమతము. 


ఈ శ్లోకము రసగంగాధరము నందలి యర్జాంతరన్యాసప్రకరణములో 
నుదాహరింపంబడినది - 

“సామాన్యేన విశేషస్య విశేషేణ సామాన్యస్య వాయత్‌ సమర్థనం తదర్థాంతర 
న్వాసః | అత్ర భగవత్యా భాగీరథ్యాః స్తోతుశ్చ వృత్తాంతయోర్విశేషయోః సమర్థనస్య 
చతుర్ధచరణ ప్రతిపాద్యస్య సామాన్యస్య సమర్థకతా “యతః ఇత్యనేనోచ్యతే” 

సామాన్యముచే విశేషణమును గాని లేక విశేషముచే సామాన్యమును గాని 
సహేతుకముగా సమర్థించుట యర్ధాంతరన్యాసము. ఇక్కడ భగవతి యగు భాగీరథి 
యొక్క వృత్తాంతము, స్తోత్రము చేయు వాని వృత్తాంతము నను రెండు విశేషములచే 
నాల్గవ పాదములో 'స్వభావమును బరిహరించుట కష్టము కదా!’ యను సామాన్యమును 
సమర్థించుటచే నర్ధాంతరన్యాస మైనది. 'యతః అను దానిచే హేతువు చెప్పంబడినది. 


అవతారిక : ఇప్పుడు గంగాతాండవము తన తాపమును బోంగొట్ట వలయునని 
ప్రార్థించుచున్నాండు - 
శ్లో ప్రదోషాన్తర్శత్యత్సురమథనలీలో ద్ధృతజటా - 

తటాభోగ పేజ్ధల్లహరిభుజసన్తానవిధుతిః I 

బిలక్రోడ క్రీడజ్ఞలడమరుడజ్మారసుభగ- 

స్తిరోధత్తాం తాపం త్రిదశతటినీ తాణ్ఞవవిధిః ॥ 88 
ప్రతిపదార్థము : ప్రదోష = సాయంకాలము నందు బ్రదోషసమయముయొక్క అంతః 
= మధ్యకాలములో; నృత్యత్‌ = నర్తనము చేయుచున్న; పురమథన = త్రిపురాసురుల 
పురములను నాశనము చేసిన శివుని యొక్క లీలా = విలాసముతో; ఉద్ద్రత = పైకి 
లేచిన; జటాతట = జటాజూటము పైభాగముయొక్క ఆభోగ = విస్తీర్ణమునందు; 
ప్రేంఖత్‌ = పైకగురుచున్న లహరి = కెరటములనెడి భుజ = చేతుల; సంతాన = 
సమూహము యొక్క; విధుతిః = విశేషమైన కదలికలు గలది; బిల = ఒడ్డున నున్న 
కన్నములయొక్క కోడ = మధ్యభాగములో; (కీడత్‌ = ఆడుచున్ను జల = నీటియొక్క 
డమరుడంకార = ఢక్క నుండి పుట్టిన 'డండంి వంటి ధ్వనులతో; సుభగః = 
శోభనమైనదియు నగు; త్రిదశతటినీ = దేవనదియైన గంగయొక్క తాండవ విధిః = 
తాండవ విధానము; తాపమ్‌ = నా మనస్తాపమును; తిరోధత్తామ్‌ = మాయము 
చేయుంగాక! 


ర్‌కి గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


తాత్పర్యము : సాయం సంధ్యాసమయములోం బ్రదోషకాలములో నాట్యము చేయుచున్న 
శివునియొక్క విలాసముచేం బైకెగసిన విశాలమైన జటాజూటమునందుం బైకెగురుచున్న 
కెరటము లను భుజములసమూహముయొక్క కదలికలు గలది, యొడ్డున నున్న కలుగుల 
లోనికి దూణి పైకి వచ్చుచుం గ్రీడించుచున్న జలముల యొక్క డమరుడంకార ధ్వనిచే 
నొప్పుచున్నది యగు గంగయొక్క తాందవవిధానము నా తాపమును బోంగొట్టుం గాక! 


సాయంసంధ్యలోం బ్రదోషకాలములో శివుడు తాండవము చేయుచున్నాండు. 
ఆ విలాసముచే శివుని కపర్దము నందలి జడలు పైకి లేచినవి. ఆ శివుని విస్తీర్ణమైన 
జటాజూటముయొక్క పైభాగములో గంగ యొక్క కెరటములు పైకెగసి పడుచున్నవి. 
ఆ కెరటముల కంపనము గంగాదేవి భుజముల కదలికలవలె నున్నది. గంగానది 
యొద్దున బొక్కలున్నవి. ఆ రంధ్రములలో దూటథి పైకి వచ్చుచుం గ్రీడించుచున్న నీళ్ళ 
చప్పుడు ఢక్కా డంకారము వలె డమడమధ్వనితో మైోంగుచున్నది. అట్లందముతో 
నొప్పుచున్న గంగానదియొక్క తాండవవిధానము నా తాపమును బోంగొట్టుం గాక! 
యని భావము. 


విశేషములు : “బిలక్రోడి యనుచోట - “తటక్రోడి యను పాఠాంతర మున్నట్లు 
సదాశివభట్టు సూచించినాండు. అప్పుడు 'గట్టును గొట్టుకొనుచుం గ్రీడించుచున్న యని 
యర్థము చెప్పకొనవలయును. 


తండుం దనంగా నందికేశ్వరుండు. తండునిచే రచింపంబడిన “'భరతార్ణవి 
మను శాస్తమునందు వివరింపంబడిన దగుటచేం దాండవమని పేరు వచ్చినది. 


సూర్తాస్తమయమునకుం దరువాత మూండు ముహూర్తముల కాలమునకుం 
బదోషుమని పేరు. “త్రిముహూర్తమ్‌ ప్రదోషః స్యాద్‌ భానా వస్తంగతే సతి” అని హేమాద్రి 
చతుర్వర్గచింతామణి. 

ఈ శ్లోకము నందలి పూర్వార్థములో “జటాతటా' యని టకారము; మూడవ 
పాదములో 'డికారము నెక్కువ మాటులు వచ్చుటచే వృత్త్యనుప్రాసము. ముఖ్యముగా 
మూండవ పాదములో బదములు నర్తించుచున్న ట్లుండుటచే వికటత్వము 
(ఉదారత్వము) గలదు. “పదానాం నృత్యత్రాయత్వం వికటతా” యని ప్రాచీనలక్షణము. 
'కఠినవర్ణఘటనారూపవికటత్వలక్షణోదారతా” యని జగన్నాథుని రసగంగాధర లక్షణము. 
ఈ వికటత్వలక్షణము గల యుదారతకు రసగంగాధరోదాహరణమిది - 


శ్లో! ప్రమోదభరతున్దిలప్రమథదత్తతాలావలళీ- 
వినోదిని వినాయకే డమరుడిణ్లిమధ్వానిని । 


అమృతధారావ్యాఖ్యా 59 
లలాటతటవిస్ఫుటన్నవకృపీటయోనిచ్చటో 
హఠోద్ధతజటోద్భటో గతపటో నటో నృత్యతి I 
® 
శ్రీనాథమహాకవి భీమఖండము నందలి యీ పద్యము కూడ నుదాహరణము - 


శా॥ అడెం దాండవమార్భటీపటహలీలాటోపవిస్ఫూర్ణి త- 
క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ 
క్రోడాఘాటకలోరకోటరకుటీకోటీలుఠచ్చింధువీ 
చీడోలాపటలీపరిస్స్ఫుటతరస్పీ తధ్వనిప్రొఢిమన్‌. (4-148) 
నేను రచించిన సూతసంహితలో శ్రీశివమాహాత్యఖండము నందలి యీ పద్యము 
కూడ నుదాహరణము- 


పాలాశదళము : స్ఫుటఘటితమకుటశశి సురతటిని జాటన్‌ 
గటితటిని బటిసడలం గటకఫణు లూడన్‌ 
వటవిటపినికటమున భటపటహవాద్యా 
ర్భటులడర మృడుం డపుడు పటునటన మాదెన్‌. 


అవతారిక : ఇప్పుడు నీవు నన్ను విడిచిపెట్టినచో నీ కరుణ నిరాధారమై లోకమునకు 
నీయందు విశ్వాస ముండ దని చెప్పుచున్నాండు - 


శః సదైవ త్వయ్యేవార్చితకుశలచిన్తాభరమిమం 

యది త్వమ్‌ మామమవ్చ! త్యజసి సమయే౭_ స్మిన్‌ సువిషమే । 

తదా విశ్వాసోల యం త్రిభువనతలాదస్తమయతే 

నిరాధారా చేయమ్‌ భవతి ఖలు నిర్వాజకరుణా ॥ 839 
ప్రతిపదార్థము : అంబ! = అమ్మా! గంగా!; సదా ఏవ = ఎల్లప్పుడును; త్వయి ఏవ = 
నీ యందే; అర్చిత = అర్చింపంబడిన; కుశల = క్షేమముయొక్క చింతా = విచారము 
యొక్క భరః = భారము గలిగిన; ఇమమ్‌ = ఈ జగన్నాథుని; మామ్‌ = నన్ను; అస్మిన్‌ 
= ఈ సువిషమే = ఒడుదొడుకుగా నున్న సమయే = కష్టకాలములో; త్వమ్‌ = నీవు; 
యది త్యజసి = విడిచిపెట్టినచో; తదా = అప్పుడు; అయమ్‌ = గంగ పతితపావనురాలు; 
శరణాగతకుశలకారిణి యను నీ; విశ్వాసః = నమ్మకము; (త్రిభువనతలాత్‌ = మూండు 
లోకములనుండి; అస్తమ్‌ అయతే = అస్తమించుచున్నది. ఇయమ్‌ = ఈ; నిర్వాజకరుణా 
= నీయొక్క కపటము లేని కృప; నిరాధారా చ = ఆధారము లేనిది కూడ; ఖలు = 
నిశ్చయముగా; భవతి = అగుచున్నది. 


60 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


తాత్పర్యము : అమ్మా! గంగా! ఎల్లప్పుడును నా క్షేమసమాలోచనభార మంతయు 
నీపైం బెట్టి యొడుదొడుకులు పడుచున్న యీ సంకటసమయములో నీవు నన్ను 
విడిచిపెట్టినచో “గంగ పతితపావని” యని నీపై ముల్లోకములకు నున్న విశ్వాసము 
పూర్తిగా బోవును. మోసము చేయని నీ దయాస్వభావము కూడ నిరాధార మగును. 
నీయందు నమ్మకము పోయినచో జను లెవ్వరు నీ దగ్గబికు రారు. నీలో స్నానము 
చేయరు. నీ నిర్వాజకరుణ కాధార ముండదు. కావున నిన్ను నమ్ముకొన్న నన్నిప్పుడే 
రక్షింపు మని భావము. 


విశేషములు : ఇక్కడ రెండవ పాదములో 'సమయే9 స్మిన్‌ అను దానికి బదులుగా 
“విషయే౭_స్మిన్‌' అను పాఠమున్నట్లు సదాశివభట్టు సూచించినాండు. “అప్పు 
డీవిషయములో”' నని యర్థము చెప్పుకొనవలయును. 
అవతారిక : ఇప్పుడు గంగాతరంగములను వర్ణించుచున్నాండు - 
శ్లో॥  కపర్ణాదుల్లస్య ప్రణయమిలదర్ధాజ్ఞయువతేః 

పురారేః (ప్రేజ్ఞన్యో మృదులతరసీమన్తసరణా । 

భవాన్యా సాపత్యస్ఫురితనయనం కోమలరుచా 

కరేణాక్షిప్తాస్తే జనని! విజయన్లాం లహరయః ॥ 40 


ప్రతిపదార్థము : జనని! = తల్లీ! గంగా! ప్రణయ = అనురాగముచే; మిలత్‌ = కూడుచున్న్మ 
అర్జాంగ = శరీరమునందలి సగభాగములో; యువతేః = స్త్రీ (పార్వతి) గల; పురారేః 
= శివుని యొక్క మృదులతర = మిక్కిలి మెత్తనైన; సీమంత = పాపట (జడల చీలికల) 
యొక్క; సరణా = మార్గములో; ప్రేంఖంత్యః = ఎగిరిపడుచున్నవి (నృత్యము 
చేయుచున్నవి); భవాన్యా = పార్వతీదేవిచే; సాపత్స్య = సవతివను భావముతో; స్ఫురిత 
= కోపముచే నెజ్జినైన; నయనమ్‌ = కనులతో; కోమలరుచా = చక్కని కాంతి గల; 
కరేణ = చేతిచే; ఇక్కడం గోమల శబ్దముచేం బార్వతీదేవి సౌకుమార్య-సౌందర్యములు 
వ్యక్త మగుచున్నవి; ఆక్షిప్తాః = ఆక్షేపింపంబడినవియు నగు; ‘కరేణ యనునది 
జాత్యేకవచనము. పార్వతీదేవి నిన్ను రెండు చేతుల తోడ నాక్షేపించుచున్న దని భావము. 
తే = నీయొక్క లహరయః = కెరటములు; విజయంతామ్‌ = సర్వోత్మృష్టత్వముగా 
వర్తించుంగాక! విజయమును బొందుంగాక! 


తాత్పర్యము : జననీ! గంగా! ప్రీతితో భార్య కర్ణాంగ మిచ్చి కలిసిన శివుని యొక్క 
జటాజూటము నందలి పాపట మార్గములో నెగురుచు నృత్యము చేయునవి, సవతి 


అమృతధారావ్యాఖ్యా 61 


వను నీర్య్యతో నెజ్జింగా ౦బ్రకాశించు కన్నులు గల పార్వతియొక్క కోమలమైన కాంతిగల 
చేతులతో నాక్షేపింపంబడినవి (నిందింపంబడినవి) లేక యడ్డగింపంబడినవి లేక 
లాగంబడినవియు నగు నీ కెరటములు విజయమును బొందుం గాక! 

విశేషములు : సదాశివభట్టు 'భవాన్యాసాపత్స్య” యనుచోట “భవాన్యాః సాపత్చ్యి యను 
పాఠాంతరమును సూచించినాండు. అప్పుడు “భవాన్యాః = పార్వతియొక్క యని యర్థము 
చెప్పుకొనవలెను. 


అవతారిక : ఇప్పుడు నాకు నీయం దనురాగము స్వభావసిద్ధముగా నున్నదని యొట్టుపెట్టి 
చెప్పుచున్నాడు - 
శః ప్రపద్యన్తే లోకాః కతి న భవతీమత్రభవతీ - 

ముపాధిస్తత్రాయం స్ఫురతి యదభీష్టం వితరసి । 

శపే తుభ్యమ్‌ మాతర్మమ తు పునరాత్మా సురధుని! 

స్వభావాదేవ త్వయ్యమి తమనురాగం విధృతవాన్‌ 11 41 


ప్రతిపదార్థము : సురధుని! దేవనదీ! గంగా! అత్రభవతీమ్‌ = పూజ్యురాల వైన; భవతీమ్‌ 
= నిన్ను కతి లోకాః = ఎన్ని లోకములు; న ప్రపద్యంతే = ఆశ్రయించుట లేదు. అన్ని 
లోకములు నిన్నాశయించుచున్న వని యర్థము. అత్ర = ఇక్కడ, అయమ్‌ = ఈ; 
ఉపాధిః = కారణము; స్ఫురతి = స్ఫురించుచున్నది; యత్‌ = ఏ దనంగా; అభీష్టమ్‌ = 
వాంఛితమునుు; వితరసి = ఇచ్చుచున్నావు. లేక; యత్‌ అభీష్టమ్‌ = ఏది వారికిష్టమో; 
తత్‌ = దానిని; వితరసి = ఇచ్చుచున్నా వని కూడ నర్థము చెప్పుకొనవచ్చును. మమ 
= నాయొక్క ఆత్మా తు = ఆత్మయైనచో; స్వభావాద్‌ ఏవ = స్వభావసిద్ధముగానే; 
మాతః = తల్లీ; త్వయి = నీయందు; అమితమ్‌ = మేర లేని; అనురాగమ్‌ = స్నేహమును 
(ప్రేమమునుు; విధృతవాన్‌ = విశేషముగా ధరించినదని; తుభ్యమ్‌ = నీ కొబికు; 
పునః = మిల; శపే = శపథము చేయుచున్నాను. 

తాత్పర్యము : తల్లీ! సురధునీ! గంగా! పూజ్యురాలవైన నిన్ను లోకము లన్నియు 
నాశ్రయించుచున్నవి. దానికిం గారణము నీవు వారి వారి కోరికలను దీర్చుటయే 
యని తెలియుచున్నది. ఏ కోరికలు లేని నా యాత్మ యన్ననో నైసర్గికముగా నీ యం 
దనురాగము గల్లియున్న దని మజిల శపథము చేసి చెప్పుచున్నాను. నా కే కోరికలును 
లేవు. నీయందు భక్తిమాత్రమే యున్నదని భావము. 


62 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


అవతారిక : ఇప్పుడు గంగ యందలి మట్టి నా శోకమును బోంగొట్టవలయు నని 
ప్రార్ధించుచున్నాండు - 
శః లలాటే యా లోకైరిహ ఖలు సలీలం తిలకితా 

తమో హన్తుం ధత్తే తరుణతరమార్తణ్ఞతులనామ్‌ । 

విలుమృన్తీ సద్యో విధిలిఖితదుర్వర్ణసరణిం 

త్వదీయా సన్మృత్నా మమ హరతు కృత్నామపి శుచమ్‌ ॥ 42 
ప్రతిపదార్థము : తల్లీ! గంగా! ఇహ = ఈ లోకములో; లోకైః = జనులచే; “లోకస్తు 
భువనే జనే” యని యమరము. లలాటే = నుదుటి యందు; సలీలమ్‌ = ఉల్లాసముతో; 
ఖలు = నిశ్చయముగా; యా = ఏది; తిలకితా = తిలకము (బొట్టు) గా ధరింప 
బడినదై; తమః = చీంకటిని; హంతుమ్‌ = నాశనము చేయుటకై; తరుణతర = 
మధ్యాహ్నకాలములో మిక్కిలి యౌవనమును బొందిన; మార్తండ = సూర్యునియొక్క 
తులనామ్‌ = సామ్యమును; ధత్తే . ధరించుచున్నదో (పొందుచున్నదో) యా = ఏది; 
సద్యః = వెంటనే; విధి = (బ్రహ్మదేవునిచే; లిఖిత = వ్రాయంబడిన; దుర్వర్ణ = చెడ్డ 
యక్షరముల యొక్క సరణిమ్‌ = పద్ధతిని; విలుంపంతీ = తుడిచివేయుచున్నదో; (సా 
= ఆ); త్వదీయా = నీయొక్క సత్‌ మృత్న్నా = మంచి మట్టి; మమ = నాయొక్క 
కృత్నామ్‌ = సమస్తమైన; శుచమ్‌ = శోకమును; అపి = కూడ; హరతు = హరించు 
గాక! పోంగొట్టుం గాక! 
తాత్పర్యము : దేవనదీ! గంగమ్మా! ఈ లోకములో జనులచే నుల్లాసముతో 
ఫాలభాగములం దేది తిలకముగా ధరింపంబడి వారి యజ్ఞాన మనెడి చీకటిని 
బోంగొట్టుటకై చండ మార్తండునితో సామ్యమును దాల్చ్బుచున్నదో; యేది వారి వారి 
నుదుటిపై బ్రహ్మచే వ్రాయంబడిన దుష్టాక్షరపంక్తిని దుడిచి వేయుచున్నదో యట్టి నీ 
ప్రశస్తమైన మంచి మట్టి నాయొక్క శోకమును సంపూర్ణముగా నాశనము చేయుంగాక! 
యని భావము. బ్రహ్మలిపిని గూడం జెజుపంగల గంగమట్టికి నా శోకమును బోంగొట్టం 
గల సామర్ధ్యము తప్పక యుండు నని తాత్పర్యము. 


విశేషములు : పుణ్యనదులలో స్నానముచేయు నప్పు డొండ్రుమట్టి నొంటి నిండం 
బూసికొని మృత్తికాస్నానము చేయుట పుణ్యప్రదమే కాక యారోగ్యదాయకము. అందు 
గంగ మట్టి మజియుం బ్రశస్తమైనది. 


శో గంగాతీరసముద్భూతామ్‌ మృదమ్‌ మూర్చ్నా బిభర్తి యః । 
బిభర్తి రూపం సో౭_ర్మస్య తమోనాశాయ కేవలమ్‌ ॥ 


అమృతధారావ్యాఖ్యా 63 
గంగాతీరమునందుం బుట్టిన మట్టి నెవండు తలపై ధరించునో వాండు చీంకటిని 
నశింపంజేయుటకై సూర్యరూపము దాల్బుచున్నాందని బ్రహ్మాండపురాణము చెప్పుచున్నది. 
శ! వామహస్తే జలం కృత్వా సావిత్రా చాభిమంత్రితమ్‌ । 
తద్విష్టోరితి మంత్రేణ మర్దయేన్మృత్తికాం తతః ॥| 
అతో దేవేతి సూక్తేన తిలకం కారయేత్‌ సదా ॥ 


ఎడమచేతితో గంగాజలమును దీసికొని సావిత్రీమంత్రమును జపించుచు 
“తద్విష్టోః అను మంత్రముతోం గుడిచేతితో గంగమట్టిని ముద్దగాం జేసి అతో దేవి 
యను సూక్తముతో నుదుటిపై బొట్టుగా ధరింపవలె నని తిలకధారణవిధానము కూడ 
బ్రహ్మాండపురాణము నందే కలదు. ఈ తిలకధారణమును ప్రాతఃకాలములో స్నానము 
చేసిన పిమ్మటం జేయవలయును. 


మనుచరిత్రలో - 


సీ అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట 
పట్టిం దీర్చిన గంగ మట్టి తోడ (మను-3-71) 


అని యల్లసాని పెద్దన గారు కూడ గంగమట్టిని జక్కంగాం బేర్మొనినారు. 


అవతారిక : ఇప్పుడు గంగాతీరమునందున్న చెట్లు తనకు మిత్రులు గావలె నని 
కోరుకొనుచున్నాండు - 
శ్లో॥ నరాన్‌ మూఢాంస్తత్తజ్ఞనపదసమాసక్తమనసో 

హసన్తః సోల్లాసం వికచకుసుమనవ్రాతమిషతః । 

పునానాః సౌరభ్యైః సతతమలినో నిత్యమలినాన్‌ 

సభాయో నః సన్లు త్రిదశతటినీతీరతరవః ॥ 43 
ప్రతిపదార్థము : తత్‌ తత్‌ = ఆ యా; జనపద = దేశములందు; సమాసక్త = బాగుగా 
నాసక్తి గలిగిన; మనసః = మనస్సులు గల; మూఢాన్‌ = మూర్చులైన; నరాన్‌ = 
మనుజులను; వికచ = వికసించిన; కుసుమ = పూలయొక్క వ్రాత = సమూహమను; 
మిషతః = నెపముచే; స + ఉల్లాసమ్‌ = హర్షముతో; హసంతః = నవ్వుచున్నవి; నిత్య 
= ఎల్లప్పుడు; మలినాన్‌ = మాలిన్యముతో నల్లగా నుండెడి; అలినః = తుమ్మెదలను; 
సౌరభ్యెః = సువాసనలచే; సతతమ్‌ = నిత్యము; పునానాః = పవిత్రీకరించునవియు 
నగు; త్రిదశ = దేవతల యొక్క తటినీ = నదియైన గంగ యొక్క తీర = ఒడ్డున 
నున్న తరవః = చెట్లు, నః = మాకు; సఖాయః = చెలికాండడ్రుగా; సంతు = ఉండు 
గాక! 


64 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


తాత్పర్యము : మోక్షము నిచ్చు గంగానది ప్రవహించు దేశములను విడిచిపెట్టి యాయా 
దేశములలో నాశతో నివసించుచుం దెలివితక్కువతనముతో నున్న మానవులను జూచి 
వికసించిన పువ్వుల సమూహమను మిషతో సంతోషముతో నవ్వుచున్నవియుం బుట్టుకతో 
వచ్చిన నల్లందనముతో నెప్పుడు మలినముగా నున్న తుమ్మెదలను దమ సుగంధములచే 
నెల్లప్పుడు పవిత్రముగాం జేయునవియు నగు గంగాతటమునందున్న వృక్షములు మాకు 
నెచ్చెలుగా నిలుచుంగాక! గంగాతీరము నందలి తరువులయొక్క పూవులను వాసన 
చూచినను మోక్షము సులభముగా వచ్చునని భావము. 


అవతారిక : ఇప్పుడు నేను యజ్ఞములను యోగాభ్యాసమును మాని నీ నామస్మరణమే 
చేయుచున్నా నని చెప్పుచున్నాందడు - 
శః యజన్యేకే దేవాన్‌ కఠినతరసేవాంస్తదపరే 

వితానవ్యాసక్తా యమనియమరక్తాః కతిపయే । 

అహం తు త్వన్నామస్మరణభృతకామస్రిపథగే! 

జగజ్ఞాలం జానే జనని! తృణజాలేన సదృశమ్‌ ॥ 44 
ప్రతిపదార్థము : జనని! తల్లీ! గంగా! ఏకే = కొందటు; కఠినతర = మిక్కిలి కఠినములైన; 
సేవాన్‌ = పూజల నందుకొను; దేవాన్‌ = దేవతలను; యజంతి = పూజించుచున్నారు. 
అపరే = మటికొందజు; వితాన = యజ్ఞములందు; వ్యాసక్తాః = విశేషముగా నాసక్తి 
గలవా రగుచున్నారు; కతిపయే = ఇంకం గొందటు; యమ = యమములందు; 
నియమ = నియమములందు; రక్తాః = అనురాగముగలవారై; సంతి = ఉన్నారని 
శేషము. అహం తు = నే నైతే; త్వత్‌ = నీయొక్క; నామ = పేరును; స్మరణ = 
స్మరించుటచే; భృత = సంపాదింపంబడిన; కామః = వాంఛితములు గలవాండ నై; 
త్రిపథగే = స్వర్గ - మర్ష - పాతాళము లను మూండు మార్గము లందు సంచరించుదానా! 
జగత్‌ = లోకములయొక్క జాలమ్‌ = సమూహమును; తృణజాలేన = గడ్డిపబికల 
సమూహముతో; సదృశమ్‌ = సమానమైన దానిగా; జానే = తెలిసికొనుచున్నాను. 
తాత్పర్యము : తల్లీ! త్రిలోకగామినీ! గంగా! కొందటు కఠోరములైన సేవల కిష్టపడు 
విష్ణువు, శివుండు మొదలగు దేవతలనుం బూజించుచున్నారు. మజికొందజు విశేషాసక్తితో 
యజ్ఞములు చేయుచున్నారు. ఇంకం గొందజఖు యమనియమాదులతోం గూడిన 
యష్టాంగయోగము నభ్యసించుచున్నారు. ఇంక నేనో నీ నామస్మరణముచే సంపాదింపం 
బడిన కోరికలు గలవాండనై పదునాల్గు లోకములను గడ్డిపోంచల వెంటితో సమానముగాం 
దెలిసికొనుచున్నాను. 


అమృతధారావ్యాఖ్యా 65 


విశేషములు : ఈ శ్లోకములో యమ - నియమములు పేర్కొనంబడినవి. ఇది తక్కిన 
యాజంగములకు నుపలక్షణము. 

సూ॥ యమ - నియ - మాసన - ప్రాణాయామ - ప్రత్యాహార - ధారణా - ధ్యాన 
- సమాధయో౭_ష్టావజ్ఞాని (యో.సూ. -2-29) (1) యమము (2) నియమము (3) 
ఆసనము (4) ప్రాణాయామము (5) ప్రత్యాహారము (6) ధారణ (7) ధ్యానము (8) 
సమాధి యనునవి యెనిమిది యోగాంగములు. 


సూ॥ అహింసా స్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహాః యమాః (యో.సూ. 2-30) 
(1) అహింస (2) అస్తేయము (దొంగతమును చేయకుండుట) (3) (బ్రహ్మచర్యము 


(4) అపరిగ్రహము - స్వార్థమమకారములతో నేవస్తువులను గైకొనకుండుట - ఈ 
నాలుగును యములు. 

సూ॥ శౌచ - సంతోష - తపః - స్వాధ్యా - యేశ్వరప్రణిధానాని నియమాః (2-32) 
(1) నిత్యము శుచిగా నుండుట శౌచము (2) లభించిన దానితో సంతుష్టినొందుట 
సంతోషము (3) శీతాతపాది ద్వంద్వములను సహించుచుం జాంద్రాయణాదివ్రతములతో 
నాత్మను నిర్మలముగా నుంచుట తపస్సు. (4) వేదాధ్యయనము, మోక్షగంథపఠనము 
స్వాధ్యాయము (5) భగవంతునకు సర్వము సమర్పించుట యీశ్వరప్రణిధానము - 
ఈ యెదును నియమములు. పద్మాసనము మొదలగునవి యాసనములు. రేచక - 
పూరక - కుంభకములచే నుచ్చాస నిశ్వాసములను నియమించుట ప్రాణాయామము”. 
ఇంద్రియములను విషయముల వైపునకు బోనీయకుండుట ప్రత్యాహారము” చిత్తమును 
దేవాతావిగ్రహములందు షట్పక్రములందుం గేంద్రీకరించుట “ధారణ. మనస్సును 
నిరంతరము భగవంతునిపై నిలుపుట “ధ్యానము”. చిత్తవృత్తులను నిరోధించుట సమాధి 
యని పాతంజలియోగదర్శనము, “కలౌ సంస్మరణాన్ముక్తిః' అను వచనముచే దేవపూజల 
కంటెను, యజ్ఞముల కంటెను, యోగాభ్యాసము కంటెను గలియుగములో భగవన్నామ 
స్మరణమే ముక్తిప్రద మని భావము. 


శో హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనమ్‌ । 

కలౌ నాస్వేవ నాస్వ్రేవ నాస్వ్రేవ గతిరన్యథా ॥ 

కలియుగములో హరినామస్మరణముకంటె వేజు గతి లేదని తాత్పర్యము. 
ఇక్కడ గంగాభక్తుం డగు జగన్నాథుండు గంగానామస్మరణమును (గ్రహించినాండు. 


అవతారిక : ఇప్పుడు పుణ్యాత్ములను రక్షించుటకు దేవత లెందజో యున్నారు. 


66 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
పాపాత్ములను రక్షించుటకు నీవు తప్ప మటెవ్వరును లే రని వర్ణించుచున్నాండు - 
శః అవిశ్రాన్తం జన్మావధి సుకృతజన్మార్ణనకృతాం 

సతాం శ్రేయః కర్తుం కతి న కృతినః సన్తి విబుధాః । 

నిరస్తాలమ్బానామకృతసుకృతానాం తు భవతీం 

వినాముష్మింల్లోకే న పరమవలోకే హితకరమ్‌ ॥ 45 
ప్రతిపదార్థము : తల్లీ! గంగా! అవిశ్రాంతమ్‌ = విశ్రాంతి లేకుండ నెల్లప్పుడును; 
జన్మావధి = పుట్టినది మొదలు మతియొక జన్మమును బొందుదాంక; సుకృత = 
పుణ్యములచే; జన్మ = పుట్టుకను; ఆర్జనకృతామ్‌ = సంపాదించినవారగు; సతామ్‌ = 
సత్పురుషులకు (మంచివారికి); శ్రేయః = శుభమును; కర్తుమ్‌ = చేయుటకు; కృతినః 
= కుశలులగు; విబుధాః = దేవతలు; కతి = ఎంతమంది; సంతి = లేరు? 
అకృతసుకృతానామ్‌ = ఏ పుణ్యములు చేయని; నిరస్త + ఆలంబానాం తు = ఏ 
యాలంబనము (ఊంత) లేనివారికిం గూడ; హితకరమ్‌ = ఇష్టములను గూర్చుదానిని; 
భవతీం వినా = నిన్నుం దప్ప; పరమ్‌ = రెండవ వానిని; అముష్మిన్‌ = ఈ; లోకే = 
లోకములో; న అవలోకే = కాంచలేకున్నాను. 
తాత్పర్యము : తల్లీ! గంగా! విశ్రాంతి లేకుండం బుట్టినది మొదలు జీవితాంతము 
మఖజల జన్మమును బొందు దాంక పుణ్యములు చేసి జన్మమును బొందిన సాధువులకుం 
గల్యాణములను గూర్చుటకై నిపుణులగు దేవత లెందబు లేరు? కాని యే పుణ్యములు 
చేయక యే యాలంబనము లేక బాధపడుచున్న పాపాత్ములకుం గూడ హితములను 
గూర్చుటలో నిన్ను మించిన మజియొక దేవత నీ లోకములో నేను గనకుంటి నని 
భావము. 


అవతారిక : ఇప్పుడు నీ బిడ్డనగు నన్ను నీ యొడిలోం బరుండం బెట్టుకొను మని 
ప్రార్ధించుచున్నాండు - 
శ్లో॥ పయః పీత్వా మాతస్తవ సపది యాతః సహచరై- 

ర్విమూఢైః సంరన్తుం క్వచిదపి న విశ్రాన్తిమగమమ్‌ । 

ఇదానీముత్సజ్లే మృదుపవనసజ్బారశిశిరే 

చిరాదున్నిద్రమ్‌ మాం సదయహృదయె! శాయయ చిరమ్‌ ॥ 46 
ప్రతిపదార్థము : మాతః = తల్లీ! గంగా! తవ = నీయొక్క పయః = నీటిని; పీత్వా = 
త్రాగి; పాలు త్రాగి యని మటొక యర్థము; “పయః క్షీరమ్‌ పయో9_మ్బు చి యని 


అమృతధారావ్యాఖ్యా 67 


యమరము. సపది = వెంటనే; విమూథైః = ఎక్కువ మూర్చులైన; సహచరైః = మిత్రులతో; 
సంరంతుమ్‌ = ఆడుకొనుటకు; యాతః = వెళ్ళినవాందనై; క్వచిద్‌ అపి = ఎక్కడను 
గూడ; విశ్రాంతిమ్‌ = ఊజటను; న అగమమ్‌ = పొందకుంటిని; సదయహృదయే = 
దయతోం గూడిన హృదయము గలదానా! చిరాత్‌ = చాలకాలమునుండి; ఉన్నిద్రమ్‌ 
= నిద్రలేని; మామ్‌ = నన్ను; మృదు = కోమలమైన; పవన = గాలియొక్క; సంచార 
= గమనముచే (వీచుటచే); శిశిరే = చల్లనైన; ఉత్సంగే = నీయొడియందు; చిరమ్‌ = 
ఎక్కువ కాలము; శాయయ = నిద్ర పుచ్చుము. 

తాత్పర్యము : తల్లీ! గంగా! నేను నీటిని ద్రావి వెంటనే తెలివి లేని చెలికాండ్రతో నాడు 
కొనుటకు వెళ్ళి యెక్కడను విశ్రాంతి లేకుండ నుంటిని. కరుణతోం గూడిన హృదయము 
గల దానా! చాల కాలము నుండి నిద్రలేని నన్ను బిల్లగాలులు వీచుటచేం జల్లగా 
నున్న నీ యొడిలోం బరుండం బెట్టుకొని నిద్రింపం జేయుము. పయశ్శబ్దమునకుం 
బాలని కూడ నర్ధ ముండుటచే నీ పాలు ద్రావిన నేను నీ బిడ్డ వంటి వాండను. నీవు 
నాకు దల్లివంటి దానవని భావము. 


లోకములో జంటిపిల్లలు తల్లి దగ్గజిం బాలు టద్రాగి తోడిపిల్లలతో 
నాడుకొనుటకుం బోయి యలసటతో నింటికి వత్తురు. ఆ బిడ్డలను జేరందీసి తల్లు 
లలసట దీరుటకై తమ యొడిలో6 బరుండం బెట్టుకొని నిద్రపట్టుటకై జోకొట్టుదురు. 
అట్లే దయామయహృదయ వగు నీవు కూడ నన్ను నీ చల్లనియొడిలోం బరుండం 
బెట్టుకొని నిద్ర పుచ్చవలయు నని తాత్పర్యము. 
విశేషములు : ఈ శ్లోకమే రసగంగాధరములో భంగ్యంతరముగా సమాసోక్తి ప్రకరణములో 
నుదాహరింపంబడినది. 


శో ఉత్సంగే తవ గంగే! పాయమ్‌ పాయమ్‌ పయో9_ తిమధురతరమ్‌ । 
శమితాఖిలశ్రమభరః కథయ కదా9 హం చిరాయ శయివాహే ॥ 


ఇక్కడ బ్రకృత మగు కవివృత్తాంతముచే నప్రకృతమగు శిశుజననీ 
వృత్తాంతము స్ఫురించుటచే సమాసోక్తి యలంకారము. “సమాసోక్తిః పరిస్ఫూర్తిః ప్రస్తుతేత_ 
ప్రస్తుతస్య చేత్‌” ప్రస్తుతవృత్తాతంతముచే నప్రస్తుతవృత్తాంతము స్ఫురించినచో సమాసోక్తి 
యని చంద్రాలోకలక్షణము. ఇది పయశ్శబ్దశ్లేషముహిమచే ధ్వనించుచున్నది. 
అవతారిక : ఇప్పుడు నన్నుద్ధరించుటకై నడుము బిగించుకొని నీ వాయత్తము కావలె 
నని ప్రార్ధించుచున్నాండు - 


68 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


శ్లో; బధాన ద్రాగేవ ద్రథిమరమణీయమ్‌ పరికరం 
కిరీటే బాలేన్గుం నియమయ పునః పన్నగగణైః । 
న కుర్యాస్వం హేలామితరజనసాధారణతయా 
జగన్నాథన్యాయం సురధుని! సముద్ధారసమయః I 47 


ప్రతిపదార్థము : సురధుని! = దేవనదీ గంగా!; ద్రాక్‌ ఏవ = వెంటనే; ద్రఢిమ = 
దృఢత్వముచే; రమణీయమ్‌ = అందమైన; పరికరమ్‌ = నడికట్టును; బధాన = కట్టుము 
(బిగింపుము); భవేత్‌ పరికరో వ్రాతే పర్యంకపరివారయోః । ప్రగాఢగాత్రైకబంధే 
వివేకారంభయోరపి ॥ అని విశ్వకోశము. “భవేత్‌ పరికరః సంఘే పర్యంకపరివారయోః। 
ప్రగాధగాత్రికాబంధే సమారంభవివేకయోః అని మేదినీకోశము. 'గాత్రికాబంధే” అని 
వైజయంతీకోశము. గాత్రబంధ మనంగా నొడికట్టు. కిరీటే = కిరీటమునందు; బాల 
+ ఇందుమ్‌ = చంద్రరేఖను; పన్నగగణః = పాముల సమూహముచే; పునః = మఅల; 
నియమయ = పదిలపఅపుము. ఇతర జన = అన్యజనులను; సాధారణతయా = 
సాధారణబుద్ధితోం జూచిన విధముగా; త్వమ్‌ = నీవు; హేలామ్‌ = తిరస్మారమును; న 
కుర్యాః = చేయవలదు; జగన్నాథస్య = జగన్నాథకవిని; సముద్దారసమయః = పైకి 
లేవనెత్తుటకుం గాలము; అయమ్‌ = ఇదియే. 
తాత్పర్యము : దేవనదీ! గంగా! వెంటనే గట్టిగా నున్న నీ యందమైన పైంట కొంగుతో 
నడుమును బిగింపుము. కిరీటముపై నున్న చంద్రకళను మజలం బాముల 
సమూహముతో గట్టిగా బంధింపుము. ఇతరజనులను జూచిన విధముగా సాధారణ 
బుద్ధితో నన్ననాదరముగాం దిరస్మరింపవలదు. ఈ జగన్నాథు నుద్ధరించుటకై యిదిగో! 
సమయ మాసన్నమైనది. 
విశేషములు :  ఆత్మనామ గురోర్నామ నామాతికృపణస్య చ | 
శ్రేయస్మామో న గృహ్హీయాజ్టేష్టాపత్యకలత్రయోః ॥ 

తన పేరును; గురువుపేరును, కుత్సితునిపేరును, భార్యపేరును, పెద్దకొడుకు పేరును 
శ్రేయస్సును గోరుకొనువాం డుచ్చరింపంగూడదను నిషేధమున్నను నాపత్సమయములో 
జగన్నాథుండు తనపేరు చెప్పుకొని యాక్రోశించి నాండని గ్రహింపవలయును. 
శో శ్రాద్దే వివాహే సంకల్సే9_థాపత్మాలాదిషు క్వచిత్‌ । 

స్వనామగ్రహణం కుర్వన్‌ శ్రేయస్మామో౭_ ప్యదోషభాక్‌ ॥ 

(శ్రాద్ధకాలమునందు, వివాహసమయమునందు, సంకల్పము చెప్పునప్పుడు, 


అమృతధారావ్యాఖ్యా 69 


ఆపత్మాలాదుల యందుం దన పేరు నుచ్చరించుటచే శ్రేయస్మాముండు దోషము 
నొందండని స్మృతివచనము. 

రామో ద్విర్నాభిసంధత్తే రామో ద్విర్నాభిభాషతే” రామో9_స్మి సర్వంసహే!” 
“గోనర్జీయస్వాహ” - మొదలగు ప్రయోగముల వలెనే దీనిని భావింపవలెను. ఇట్లే భట్టి 
కావ్యములో శ్రీరామచంద్రుండు సీతకై విలపించు సందర్భములో “హా పితః క్వాసి హే 
సుభ్రు! బహ్వేవం విలలాప సః హే సుభ్రూః!” అని యుండ వలసినను 'హేసుభు 
అని హస్వాంతముగాం (బ్రయోగించినాండు. ఈ ప్రయోగము శ్రీరామచంద్రు 
నున్మత్తావస్థను వ్యక్తము చేయుచున్న దని వ్యాఖ్యాతలు వివరించినారు. ఇట్లే రాంబోవు 
శ్లోకములో '“శశిశకలశ్వేతాలమకుటామ్‌” అను ఛందోభంగ మీ విధముగానే చేయంబడిన 
దని గ్రహింపవలెను. 


“బధాన పరికరమ్‌' నడుము బిగింపు మనునది లోకోక్తి యగుటచే నీశ్లోకములో 
లోకోక్తి యలంకారము. “లోకప్రవాదానుకృతిర్లోకోక్తిరితి భణ్యతే” యని కువలయానంద 
లక్షణము. 


ఈ శ్లోకము రసగంగాధరమునందలి యర్థశక్తిమూలధ్వని'ప్రకరణములో 
నుదాహరింపంబడినది. 

“అపరామూలో యథా - బధాన ద్రాగేవ... ... 

అత్ర జగన్నాథ స్యేత్యనేన శక్య ఏవానేకపాపవిశిష్టత్వేన లక్ష్యతే పాపానామ్‌ 
పదాన్తరేణానిర్వచ్యత్వం వ్యంగ్యమ్‌. 

అపరామూల మనంగా నజహత్సార్థ. అర్థశక్తిధ్వని (లక్షణామూలధ్వని) (1) 
జహత్సార్థ (2) అజహత్సార్థ యని రెండు విధములు. తన యర్థమును విడిచిపెట్టి 
మలతియొక యర్థమును ధ్వనింపం జేయునది జహత్న్సాార్థ. స్వార్థమును (తనయొక్క 
యర్థమును) విడిచిపెట్టకుండ మలియొక యర్థమును వ్యంజింపం జేయునది 
యజహత్సాార్ధ. 'బధాన ద్రాగేవి యను శ్లోక మజహత్సార్ధ కుదాహరణము. ఇక్కడ 
“జగన్నాథుని యొక్క యను దానిచే నభిధేయుం డగు జగన్నాథుం డనేక పాపవిశిష్టుం 
డుగా లక్షింపం బడుచున్నాండు. అనంగా జగన్నాథపదమున కనేక పాపవిశిష్టమైన 
యర్థమునందు లక్షణ. ఈ లక్షణ స్వార్థమును బరిత్యజింపక యనేక పాపవిశిష్టత్వమును 
సూచించుచున్నది. అతండు చేసిన పాపముల నితర పదములచేం జెప్ప లేకుండ 
ననిర్వాచ్యముగా నుండుట వ్యంగ్యము కావున నిది యజహత్సార్థ మగు నర్థశక్తిధ్వని 
యొనది. 


70 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
అవతారిక : ఇప్పుడు గంగాస్వరూపమును వర్ణించుచు ధ్యానమహిమను జెప్పుచున్నాండు- 
శః శరచ్చ[న్దశ్వేతాం శశిశకలశ్వేతాలమకు టాం 
కరైః కుమ్మామోజే వరభయనిరాసౌ దధతీమ్‌ । 
సుధాధారాకారాభరణవసనాం శుభమకర- 
స్థితాం త్వాం యే ధ్యాయన్వుదయతి న తేషామ్‌ పరిభవః ॥ 48 


ప్రతిపదార్థము : తల్లీ! గంగా! శరత్‌ = శరదృతువు నందలి (ఆశ్వయుజ కార్తిక 
మాసములలోని); చంద్ర = చంద్రుని వలె; శ్వేతామ్‌ = తెల్లనైన దానిని; శశి = 
చంద్రునియొక్క శకల = ఖండము తోడను; శ్వేత + అల = తెల్లని పాముల తోడను 
గూడిన; మకుటామ్‌ = కిరీటము గల దానిని; కుంభ = కుండను; అంభోజే = 
పద్మమును; వర = వరమును (వరదముద్రను); భయనిరాసౌ = భయమును 
పోంగొట్టుటను (అభయముద్రను); చ = కూడ; దధతీమ్‌ = ధరించుచున్న దానిని; 
సుధా = అమృతము యొక్క ధారా = ధారలయొక్క ఆకార = ఆకృతుల (రూపముల) 
తో నున్న ఆభరణ = నగలు; వసనామ్‌ = వస్త్రములు గల దానిని; శుభ్ర = నిర్మలమైన; 
మకర = మొసలి యందు; స్థితామ్‌ = ఉన్నదానిని త్వామ్‌ = ఇట్టి స్వరూపముతో 
నొప్పు గంగమ్మతల్లిని నిన్ను; యే = ఎవరు; ధ్యాయంతి = ధ్యానముచేయుదురో; 
తేషామ్‌ = వారికి; పరిభవః = పరాభవము; న = లేదు. 

తాత్పర్యము : గంగామాత యాశ్వయుజ-కార్తిక మాసములందలి పున్నమినాంటి చంద్రుని 
వలె మిక్కిలి తెల్లనైనది. ఆమె కిరీటముపైం జంద్రకళ యుండును. తెల్లని పాములు 
కిరీటమును జుట్టుకొని పడగలు విప్పి ప్రకాశించుచుండును. ఆమె యొక చేతితో 
నమృతభాండమును, రెండవ చేతితోం బద్మమును; మూండవ చేతితో వరదముద్రను; 
నాల్గవ చేతితో నభయముద్రను ధరించి యుండును. అమృతధారల వంటి యాకృతులతో 
నొప్పుచున్న వజముల హారము, ముత్యముల దండ, శంఖముల పేరు, స్ఫటికముల 
మాల మొదలగు తెల్లని నగలను దెల్లని వస్త్రములను ధరించును. మకరవాహన గావున 
స్వచ్చమైన మకరముపై నుండును. ఇట్టి గంగమ్మతల్లి రూపము నెవరు ధ్యానింతురో 
వారికి బరాభవముండదు. నిత్యము కల్యాణములే కల్టునని తాత్పర్యము. 
విశేషములు : ఇక్కడ మొదటి పాదములో “శశిశకలశ్వేతాలమకుటామ్‌” అనుచోట 
'శ్వే సంయుక్తాక్షరమై “లువర్ణము గురువై ఛందోభంగము గల్టుటచేం బరిష్మర్త లనేక 
విధములగు పాఠములను గల్పించిరి. చౌఖంబా వారి గుజిలీప్రతిలో శోభాలమకుటామ్‌” 


అమృతధారావ్యాఖ్యా 71 


అను పాఠమున్నది. శ్రీవరదరాజయ్యంగార్యుల (సుధర్మాపత్రికాసంపాదకులు) ప్రతిలో 
గూడ దీనినే గ్రహించిరి. అప్పుడు శోభతోం గూడిన సర్పమని యర్థము 
చెప్పుకొనవలయును. బాల క్రీడాకర్త లగు శ్రీమధుసూదనశాస్త్రి గారు 'శైవాలమకుటామ్‌” 
అని దిద్దినారు. శైవాలమనంగా నాచు. నిర్ణయసాగరప్రతి యందు, నార్యేంద్రశర్మగారి 
పందితరాజకావ్యసంగ్రహము నందు “శ్వేతాలి పాఠమే గలదు. పీయూషల హరీ వ్యాఖ్యలో 
శ్రీసదాశివభట్టు కూడ “శ్వేతాలి పాఠమే (గహించినాండు. పెక్కుప్రతులలో “శ్వేతాలి 
పాఠమే కలదు. 'శ్వేతాలి యనునదే జగన్నాథకవి పాఠము. మహాకవి పాఠమును 
మన కిచ్చ వచ్చినట్లు దిద్దుట మహాసాహసము. “అపి మాషమ్‌ మషం కుర్యా 
చృందోభంగం న కారయేత్‌ అను నాగ్రహమన్నవోం గవిపాఠము నట్లే యుంచి 
శోభాలపాఠమును (గ్రహించి పాదటిప్పణిలో సూచింపవలయును. 'శైవాలి పాఠము 
సరియెనది కాదు. లేక శైవ = శివసంబంధమైన; అల = పామని యర్థము చెప్పుకొన 
వలయును. చంద్రకళ వలెనే శివున కాభరణములుగా నున్న పాములే గంగాదేవికి 
గూడం గిరీటాభరణము లైన వని భావము. 


శ్రీసదాశివభట్టు శ్వేతాల శబ్దమున కనేక వ్యుత్పత్తులను జెప్పినాండు - 
(1) అలతి దంశం కుర్వన్‌ గచ్చతీత్యలః సర్చః శ్వేతశ్చాసావలశ్చ శ్వేతాలః శుభ్రసర్పః. 
కసికాటులు వేయుచుం బ్రాకునది గావున “అలి మనంగా సర్పము. శ్వేతాల మనంగా 
దెల్లనిపాము. 
(2) యద్వా శ్వేతాశ్చ తే అలాశ్చ భూషణాని చ శ్వేతాలాః - లేదా తెల్లని నగలు 
శ్వేతాలములు. 
(3) యద్వా శ్వేతస్య రజతస్య అలా భూషణాని “దుర్వర్ణం రజతం రూప్యం ఖర్జూరం 
శ్వేత మత్యపి” ఇత్యమరః - లేక తెల్లని వెండి నగలు శ్వేతాలములు. 
(4) యద్వా శశిశకలశ్వేతాలః తాద్భశో ముకుటో యస్యాః సా తామ్‌ - లేక చంద్రవంక 
వంటి వెండి యాభరణము శ్వేతాలము. 
(5) యద్వా శశిశకలం శ్వేతాల ఇవ శుభ్రభూషణమివేతి వ్యాఘ్రాదిత్వాదుపమితి సమాసః 
శశిశకలశ్వేతాలః తాద్భశో మకుటో యస్యాః సా తామ్‌ - లేక చంద్రవంక వంటి 
చంద్రకళ మకుటముగాం గలది శశిశకలశ్వేతాల మకుట. 


(6) యద్వా శశిశకలశ్వేతః శ్వేతగుణః తమ్‌ సమంతాత్‌ లాతీతి శశిశకలశ్వేతాలః 
తాద్భశో మకుటో యస్యాః సా తామ్‌ - లేదా చంద్రఖండము వంటి తెల్లందనము 


72 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


నంతట గైకొనునది శశిశకలశ్వేతాలము. అట్టి మకుటము గలది. అనంగాం గిరీటము 
నందలి చంద్రకళయొక్క కాంతి సర్వత్ర ప్రసరించుచున్న దని భావము. 


(7) యద్వా శశిశకలం చ శ్వేతశ్చ శశిశకలశ్వేతౌ. శ్వేతో రజతమ్‌ తౌ ఆసమంతా 
ల్లాతీతి శశిశకలశ్వేతాలః. తాద్భశో మకుటో యస్యాః సా తామ్‌. యస్యా రౌప్యమకుటే 
శశిశకలం వర్తత ఇత్యర్థః - శశిశకల మనంగా జంద్రరేఖ. శ్వేతమనంగా వెండి. 
వెండి కిరీిటముపైం దెల్లని చంద్రఖండమును ధరించిన దని భావము. 


వీనిలో మొదటి యర్ధమే సరియైనది. గంగాదేవి కిరీటముపైం జంద్రరేఖతో 
పాటు శ్వేతనాగ ముండుట ప్రసిద్ధము. శ్వేతాల శబ్ద మట్రసిద్ధ మగుటచేతను, గణభంగ 
మగుట చేతను వ్యాఖ్యాతలు సంస్కర్తలు నిన్ని తిప్పలు పదవలసి వచ్చినది. జగన్నాథుం 
డాపత్సమయములో వ్యగ్రమనస్ముండై యీ సోత్రము నాశువుగాం జెప్పుటచే గణభంగము 
సోఢవ్యము. అందువల్లనే యీయూణ్ణి వెంకట వీరరాఘవాచార్యులు గారు “శ్వే” 
తేలంబలక వలె నని సూచించినారు. 


“అయి ధాతు వాత్మనేపతి యగుటచే - “ఉదయతే” యని యుండవలయును 
కాని “ఇట కిట కటీ యను చోటం బ్రశ్లిషముగా నున్న ఈ ధాతువునకు ముందు ఉత్‌ 
చేరుటచే వచ్చిన రూపమని గ్రహింపవలయును. లేక యనుదాత్తేత్వలక్షణ మగు 
నాత్మనేపద మనిత్య మను వచనముచే 'నుదయతి” యను ప్రయోగము కూడ సాధువు. 
ఉదయుతి వితతోర్భ్వర శ్మిరజ్నా (శిశు-4-20) అని మావువుహవోాకవియు; 
స్ఫాయన్నిర్మోకసంధి (అనర్హ- 1-56) అని మురారి మహాకవియుం బ్రయోగించినారు. 
ఈ ప్రయోగములను సిద్ధాంతకౌముదిలో శ్రీభట్టోజీదీక్షితు లంగీకరించినారు. 


అవతారిక : ఇప్పుడు గంగానది నా శరీరమునకు సుఖమును గూర్చుంగాక! యని 
ప్రార్ధించుచున్నాండు - 
శః దరస్మితసముల్లసద్వదనకాన్తిపూరామృతై - 

ర్భృవజ్వలనభర్దితాన నిశమూర్ణయసన్తీ నరాన్‌ । 

చిదేకమయచన్టికాచయచమత్మృతిం తన్వతీ 

తనోతు మమ శం తనోస్సపది శన్తనోరజ్ఞనా i 49 
ప్రతిపదార్థము : దరస్మిత = చిరునవ్వుతో; సముల్లసత్‌ = బాగుగా నుల్లసిల్లుచున్న 
వదన = ముఖముయొక్క కాంతిపూర = కాంతుల ప్రవాహములను; అమృతైః = 
అమృతములచే; భవ = సంసారమను; జ్వలన = మంటచే; భర్జితాన్‌ = దగ్గులైన; 


అమృతధారావ్యాఖ్యా 73 


నరాన్‌ = మనుజులను; అనిశమ్‌ = ఎల్లప్పుడును; ఊర్జయంతీ = మిల జీవింప 
జేయునది; చిత్‌ = చిత్వరూపమే (ఆత్మయే) ఏకమయ : ఏక = ఒకటిగా; మయ = 
నిండిన (ఒకే ముద్దగా నిండియున్న) ఇది ప్రాచుర్యార్థములో మయట్‌ ప్రత్యయము : 
చంద్రికా = వెన్నెల యొక్క చయ = సమూహము యొక్క; చమత్మతిమ్‌ = 
చమత్మారమును; తన్వతీ = విస్తరించుచున్నది యగు; శంతనోః = భీష్ముని తండ్రియైన 
శంతను మహారాజుయొక్క అంగనా = భార్యయగు గంగానది; సపది = శీఘ్రముగా; 
మమ = నాయొక్క తనోః = శరీరమునకు; శమ్‌ = శుభమును; తనోతు = విస్తరించుం 
గాక! 


తాత్పర్యము ప చిజునవ్వుతో బాగుగా నుల్లాసముగా నున్న ముఖమునుండి వెలువడు 
కాంతిప్రవాహములను సుధాధారలచే సంసారమనెడి మంటలలో మ్రైగ్గుచున్న నరులను 
మజల నుజ్జీవింపం జేయునది, కరడు గట్టిన యాత్మస్వరూపముచేం జల్లని వెన్నెల 
కుప్పల కాంతుల చమత్మారమును విస్తరించునది యగు శంతనుని భార్య యైన గంగానది 
యెల్లప్పుడు నా దేహమునకు వెంటనే శుభములను విస్తారముగాం గూర్చుం గాక! 
విశేషములు : 'సర్దెరనతి విస్తీరైః శ్రావ్యవృత్తెః సుగంధిభిః | 
సర్వత్ర భిన్నవృత్తాంతైరు పేతం లోకరంజనమ్‌ ॥ (1-19) 

అను దండ్యాచార్యుని కావ్యాదర్శవచనము ననుసరించి పఠితలకు శ్రోతలకు 
శ్రోత్రరంజనముగా నుండుటకై యీ లఘుస్తోత్రకావ్యము చివరం గ్రొత్తవృత్తములతో 
ఛందస్సులను మార్చుచున్నాండు. 

ఇది పృథ్వీవృత్తము. 'జసౌ జసయలా వసుగ్రహయతిశ్చ పృథ్వీ గురుః అని 
వృత్తరత్నాకరలక్షణము. పృథ్వీవృత్తములోం బ్రతిపాదమునందును 'జ-స-జ-స-య- 
లగి యను గణము లుండును. 

ఇందు మూండవ పాదములో నాలుగు మాజుల చకారావృత్తిలో నున్న 
వృత్త్యనుప్రాసము, నాల్గవపాదములో 'శంతనో'యని రెండుమాటు లర్థభేదములో 
నావృత్తమైన ఛేకానుప్రాసము. తనో” యని మూండు మాజులావృత్త మైన యమకము 
పద్యమునకు వింతశోభను గూర్చుచు శ్రవణరంజకముగా నున్నవి. 


ఈ శ్లోకము రసగంగాధరము నందలి యుల్లేఖప్రకరణములోం బాఠభేదముతో 
నుదాహరింపం బడినది. 


74 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


శ్లో నరైర్వరగతిప్రదేత్యథ సురైః స్వకీయాపగే 
త్యుదారతరసిద్ధిదేత్యఖిలసిద్ధసం ఘైరపి । 
హరేస్తనురితి శ్రితా మునిభిరస్తసజ్జెరియం 
తనోతు మమ శం తనోః సపది శన్తనోరబ్దనా ॥ 
ఈ శ్లోకము నందలి నాల్గవ పాదము మాత్రమే గంగాలహరి లోనిది. తక్కిన 
మూండు పాదములు పూర్తిగా గ్రొత్తవి. 


అవతారిక : ఇప్పుడు మజల సంసారవ్యాళవిషానలదగ్గుండనగు నా తాపము నార్చు 
మని ప్రార్థించుచున్నాండు - 
శ్లో మనైర్మీలితమౌషథైర్విగలితం త్రస్తం సురాణాం గణెః 
స్రస్తం సాగ్ధసుధార సైర్విదళితం గారుతృతైర్హావభిః I 
వీచిక్షాలళితకాళియాహితపదే! స్వర్లోకకల్లోలిని! 
త్వం తాపం తిరయాధునా మమ భవ (జ్వా)వ్యాలావలీఢాత్మనః I 50 


ప్రతిపదార్థము “స్వః + లోకకల్లోలిని! = స్వర్ణలోకమునందు (బ్రవహించునద్‌; వీచి = 
కెరటములచే; క్షాళిత = కడుగంబడిన; కాలియ + అహిత = కాళియుం డను పామునకు 
శత్రువైన శ్రీమహావిష్ణువుయొక్క పదే = పాదములు గల దానా! ఇక్కడ భాగవతము 
నందలి కాళీయమర్దనకథ యనుసంధేయము. గంగానది విష్ణుపాదోద్భవ గావున 
శ్రీమహావిష్ణుని పాదములను దన కెరటములచే బాగుగాం గడుగుచున్న దని భావము. 
గంగాజల మంతయు శ్రీవిష్ణుపాదోదక మని తాత్పర్యము. ఇవి రెండును గంగానదికి 
సంబోధనములు. మంతైః = మండ్రములచే; మీలితమ్‌ = సంకుచిత మైనది 
(ముడుచుకొన్నది); ఇక్కడ మీలితములైనవి మంత్రములు గాని తాపము గాదు. తాపము 
నార్పుటకై వేసిన మంత్రము లేవియు6 బని చేయక ముడుచుకొని పోయిన వని 
భావము. బెషధైః = మందులచే; విగలితమ్‌ = జాటి పోయినది - ఇక్కడ విగలితము 
లైనవి యౌషధములు గాని తాపము గాదు. తాపము మానుటకై వేసిన మందు లన్నియు 
వ్యర్థములై దిగజాటి పోయిన వని భావము. సురాణామ్‌ = దేవతలయొక్క గణైః = 
సమూహములచే; త్రస్తమ్‌ = భయపడినది. ఇక్కడ భయపడిన వారు దేవతలు గాని 
తాపములు గాదు. తాపమును శమింపం జేయలేని దేవతలు కూడ భయపడి రని 
భావము. సాంద్ర = దట్టమైన; సుధా = అమృతముయొక్క రసైః = రసములచే; 
(స్రస్తమ్‌ = క్రిందికి జాజినది. ఇక్కడం (గ్రిందికి జాజినది సుధారసములు గాని తాపము 
గాదు. తాపమును జల్లార్పలేక సుధారసములు గూడం (గిందికి జాటినవని భావము. 


అమృతధారావ్యాఖ్యా 75 


అమృతమునకు6 గూడ నధఃపతనము సంభవించిన దని తాత్పర్యము. గారుత్మతైః = 
గరుత్మంతునకు సంబంధించిన; గ్రావభిః = రాలచే; గరుడపచ్చలచే నని యర్థము. 
విదళితమ్‌ = చీల్చంబడినది; ఇక్కడ విదళితము లైనవి గరుడపచ్చలే కాని తాపము 
గాదు. విషమును విజుగంగొట్టలేక గరుడపచ్చలు కూడ ముక్కలైన వని భావము. ఇవి 
నాలుగు తాపములకు విశేషణములు. భవ = సంసారమనెడి; వ్యాళ = పాముచే 
(జ్వాలా = మంటలచే); అవలీఢ = నాకంబడిన; ఆత్మనః = ఆత్మగల; మమ = 
నాయొక్క తాపమ్‌ = దుఃఖముల వేండిమిని; అధునా = ఇప్పుదే; త్వమ్‌ = నీవు; 
తిరయ = తిరస్మరింపుము. 

తాత్పర్యము : తల్లీ! స్వర్గంగా! సంసార మనెడి పాముచేం గాటు వేయంబడిన నా 
తాపము నార్చుటకు మంత్రములు పని చేయలేదు. జెషధములు గూడ గొడ్డువోయినవి. 
దేవతలు గూడ భయపడినారు. దట్టమైన యమృతధారలు కూడం (గిందికి 
జాటిపోయినవి. గరుడపచ్చలు కూడ విచ్చిపోయి మొక్కవోయినవి. మహావిషముగల 
కాళియుందను సర్పముయొక్క పడగలపై నాడిన శ్రీకృష్ణుని యొక్క పాదములను నిత్యము 
కడుగుచున్న దానవు నీవు. సంసారసర్పముచేం గజవంబడిన వాండను నేను. కావున 
వెంటనే నా తాపమును చల్లార్చు మని భావము. 


విశేషములు : “జషధైర్విగలితమ్‌” అనుదానికి 'ముకులితమ్‌” అను పాఠాంతర మున్నట్లు 
సదాశివభట్టు సూచించినాండు. అప్పుడు - బెషథైః = మందులచే ముకుళితమ్‌ = 
ముకుళిత మైన దని యర్థము చెప్పుకొనవలయును. ముకుళ మనంగా మొగ్గ. నాకు 
వేసిన మందు లన్నియు మొగ్గవలె ముడుచుకొనిపోయిన వని భావము. “త్వం తాపం 
తిరయ యనుచోట 'నిరయి యను పాఠమును సదాశివభట్టు గ్రహించినాండు. అప్పుడు 
- తాపమ్‌ = తాపమును; నిరయ = నివారింపు మని యర్థము చెప్పుకొనవలయును. 
“భవజ్వాలావలీధాత్మనః అను పాఠమును సదాశివభట్టు గ్రహించి, 'భవవ్యాలావలీధాత్మనః 
అను పాఠాంతరమును సూచించినాండు. ఈ పాఠమే సరియైనది. ఆర్యేంద్రశర్మగారు, 
నిర్ణయసాగర ప్రతిపరిష్మర్తలు; కాశీపండితులగు శ్రీమధుసూదనశాగస్తిగారు, 
చాతకప్రియావ్యాఖ్యాత లగు శ్రీయమునారామత్రిపాఠిగారు; పంచామృతకర్తలగు 
శ్రీబూర్లుల రామకృష్ణారావుగారు సదాశివభట్టు ననుసరించి “భవజ్వాలావలీథాత్మనః 
అను పాఠమునే న్వీకరించినారు “చాఖంబావారి గుజిలీ” ప్రతియందును, 
శ్రీసుధర్మాసంపాదకు లగు శ్రీవరదరాజయ్యంగార్యుల ప్రతి యందును, జగన్నాథుని 
రసగంగాధరము నందును 'వ్యాలావలీథఢాత్మనః అను పాఠమే కలదు. జ్వాల యనంగా 


76 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


మంట. వ్యాల మనంగాం బాము. జగన్నాథ మహాకవి యీ శ్లోకపూర్వార్థములోం 
జెప్పిన యైదు విషయములు పాము కజిచిన వాని కన్వయించినట్లుగా మంటలలో 
మాడిన వాని కన్వయింపవు. పాము కజిచిన వానికి విషము విజుగుటకై మంత్రములు 
వేయుదురు. మందులు వేయుదురు. దేవతాజపములు చేయుదురు. అమృతము చచ్చిన 
వారిని బ్రతికించుట ప్రసిద్ధమే కదా! గరుడపచ్చలను దాంకింతురు. గరుడుడు 
పాములకు శత్రువగుటచే గరుడపచ్చలు పామువిషమునుం బీల్చివేసి పాము వాతను 
బడిన వానిని బ్రతికించునని చెప్పుదురు. భవవ్యాలావలీఢాత్ముండ నగు నా విషయములో 
నీ యెదును బనిచేయలేదు. కావున గంగా! నీవే నా తాపమును బోంగొట్టి రక్షింపవలయు 
నని జగన్నాథ మహాకవి యాశయము. ఈ యెదు హేతువులలో ముఖ్యముగా 
మంత్రములు, గరుడపచ్చలు వ్యాలావలీఢున కన్వయించినట్లుగా జ్వాలావలీఢున 
కన్వయింపవు. “వీచిక్షాలితకాలియాహి తపదే” యను సంబోధనము కూడ సాభిప్రాయమై 
సార్థక మగుచున్నది. 


ఇక్కడ సదాశివభట్టు 'కాలియ + ఆహిత పది యని విడందీసి కాలియ = 
కాలియుం డను పాముపై; ఆహిత = ఉంచంబడిన; పద = పదములు గలవాండు 
శ్రీకృష్ణుం డని మజియొక విధమైన యర్థమును గూడ సూచించినాండు. గంగాదేవి 
శ్రీకృష్ణుని పాదములను గడుగుచున్నది గాని శ్రీకృష్ణుని గడుగుట లేదు. కాలియ ఆహిత 
పదుం దనంగా శ్రీకృష్ణుం డను నర్థము వచ్చును గాని శ్రీకృష్ణపదమని యర్థము రాదు. 
ఈ పదవిభాగము ననుసరించి యా యర్థము రావలయు నన్నచో “వీచిక్షాలిత 
కాలియాహిత పదపదే” యని యుండవలయును. కాంబట్టి 'కాలియ + అహిత పది 
యని విడందీసి ముందు చెప్పిన యర్ధమే సరియైనది. 

వృత్తము శార్దూలవి(క్రీడితము. “సూర్యాశైర్మసజస్తతాః సగురవః 
శార్జూలవిక్రీడితమ్‌” అని వృత్తరత్నాకరము. శార్జూలవి[క్రీడితములో6 బ్రతిపాదము 
నందును 'మ-స-జ-స-త-త-గి యను గణము లుండును. 

ఈ శ్లోకము రసగంగాధరము నందలి పరికరాలంకారప్రకరణములో 
నుదాహరింపంబడినది - 

“విశేషణానాం సాభిప్రాయత్వమ్‌ పరికరః | యథా “'మంత్రైర్మీలితమ్‌... 
అత్రాత్మనో భాగీరధీకర్భకస్య భవవ్యాలదంశజనితతాపదూరీకరణస్యాశంసనం హి 
వాక్యార్థః. తత్ర భగవత్యా భవతాపనాశికాత్వన్య సుప్రసిద్ధత్వాత్‌ పరిణామేన 
భవరూపవిషయ తాదాత్యపత్యా వ్యాలజనితసంతాపనాశికాత్వం తావత్‌ సూపపాదమేవ. 


అమృతధారావ్యాఖ్యా 77 
'స్థాస్నుజంగమ సంభూత విషహంత్ర్యై నమో నమః ఇత్యాద్యాగమబలాచ్చ విషయ 
తాదాత్యం వినాపి శుద్ధవ్యాలజనితసంతాపనాళికాత్వమపి స్వభావసిద్ధమేవ. ఏవం 
వాచ్యార్థస్య సత్యామపి నిష్పత్తౌ సౌందర్యవిశేషాధానాయ సాకూతం విశేషణం 
“వీచిక్షాళితేత్యాది. అత్ర నామాంతరస్య సత్వే౭_పి కాలియాహితశబ్లోపాదానసామర్య్యాద్‌ 
భగవతశ్చరణే ఫణాగణ నృత్యనిస్సారీకృతకాలియే లోకోత్తర విషహరణ శక్తి రుత్పత్తి 
సిద్దెవాసీత్‌ సా చ తయోర్వీచిభిః క్షాళనాద్‌ గంగాయాం స్వాశయరేణుద్వారా సంక్రాంతేతి 
గమ్యతే. నచ శక్తేః పూర్వమేవ క్షా కాళనాత్‌ కథం? చరణేనార్వాక్మాలియస్య విషహరణం 
శక్తిరహితేన సంభవతీతి వాచ్యమ్‌. క్షాళితావశిష్టా లేశరూపా శక్తిశ్చరణే కాచిత్‌ స్టితాసీత్‌ 
యయా సంప్రతి కాలియస్య విషమహారీత్యప్యాకూతాంతర్గతమేవేతి నానుపపత్తిః ఏవం 
హి వాచ్యోపస్మారతయాత్ర గుణీభావః న వాచ్యసిద్ధంగతయా.” 
సాభిప్రాయముగా విశేషమును జెప్పినచోం బరికరాలంకారము. ఈ శ్లోకములో 
“వీచిక్షాళలితకాలియాహితపద”' యనునది సాభిప్రాయ మగు విశేషణము. ఇక్కడ 
భాగీరథీగంగ సంసారమనెడి పాముచేం గాటువేయం బడిన తన తాపమును దూరము 
చేయవలె నని కవి కోరుకొనుచున్నాండు. ఇక్కడ భగవతి యగు గంగయొక్క భవతాప 
నాళికాత్వము సుప్రసిద్ధమే కావునం బరిణామముచే భవరూపవిషయతాదాత్యాపత్తిచే 
(సంసారవిషయతాదాత్యముచే) వ్యాలజనితసంతాపనాశికాత్వము సులభముగానే 
తెలియుచున్నది. 'స్థాస్నుజంగమసంభూతవిషహం క్రై నమో నమః స్థావరజంగమములచే 
సంభవించిన విషమును సంహరించు గంగకు నమస్మారము! నమస్మారము' అను 
పురాణవచనబలముచే విషయతాదాత్యము లేక పోయినను శుద్ధవ్యాలజనితసంతాప 
నాశికాత్వము గంగకు స్వభావసిద్ధమే. ఇట్లు వాచ్యార్థము నిష్పన్నమగుచున్నను 
సౌందర్యవిశేషమును గల్గించుటకై వీచిక్షాలితకాలియాహితపద యను సాభిప్రాయ 
విశేషణము గంగకు వేయంబడినది. ఇక్కడ శ్రీవిష్ణుమూర్తి కనేక సహస్రనామము లున్నను 
కాలియాహితశబ్దమును గైకొనుటచే నీ శబ్ద్బసామర్ధ్యమువలనం గాళలియుండను సర్పరాజు 
యొక్కపడగల పంక్తిపై నృత్యము చేసి కాలియుని నిస్సారునిగాం జేసిన భగవంతుండగు 
శ్రీకృష్ణునియొక్క పాదమునందు లోకోత్తరమైన విషహరణశక్తి స్వభావసిద్ధముగానే గలదు. 
ఆ శక్తి భగవంతుని చరణములను దన కెరటములచేం గడుగుటచేం దన్నాశయించిన 
జలకణముల ద్వారముగా గంగకు గూడ సంక్రమించిన దను నర్థము గమ్యమాన 
మగు (ధ్వనించు) చున్నది. శ్రీకృష్ణుండు కాళీయమర్దనము చేయుటకు ముందే గంగ 
భగవంతుని పాదములను గడుగుటచే శ్రీకృష్ణుని పాదములకు గల కాలియవిషహరణశక్తి 
యెట్లు సంభవించిన దని ప్రశ్నింపంగూడదు క్షాళీతావశిష్టమై లేశరూపముగానున్న 


78 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


యొకానొక శక్తి శ్రీకృష్ణపాదముల కున్నదనియు నాశక్తి చేతనే కాలియుని విషము 
హరింపంబడిన దనియు (ఇక్కడ “విషమ-హారి” యని ఛేదము గాదు. 'విషమ్‌ - 
అహారి యని ఛేదము) నీభావము సాభిప్రాయవిశేషణాంతర్గతమై యుండుటచే ననుపపత్తి 
(అసంగతమగు విషయము) యేమియును లేదు 'వీచిక్షాళిత కాళియాహితపది యను 
విశేషణము గంగయొక్క విషహరణ సామర్థ్యమును విశేషముగా వ్యంజింపంజేయు 
చున్నది. ఈ విశేషణము వాచ్యోపస్మారకమై గుణీభావ మగుచున్నది. అంతే కాని 
వాచ్యసిద్ధ్యంగత్వముచేం గాదు. 


ఇక్కడ గంగాలహరి యందలి 
“త్వం తాపం నిరయాధునా మమభవజ్వాలావలీధాత్మనః 
అను చతుర్ధచరణమునకు బదులుగా 
త్వం తాపం తిరయాధునా భవభయవ్యాలావలీధాత్మనః 
అను పాఠము రసగంగాధరములోం గలదు. భవ = సంసారముయొక్క భయ 
భయమనెడి; వ్యాల = పాముచే; అవలీఢ = నాకంబడిన (కజవంబడిన); ఆత్మనః 
ఆత్మగల నాయొక్క తాపమ్‌ = దుఃఖముయొక్క వేండిమిని; త్వమ్‌ = గంగా! నీవు; 
అధునా = ఇప్పుడు; తిరయ = తిరస్మరింపుము - అని యర్థము. భవభయతాపమును 
బోంగొట్టు మని భావము. 

గంగానది కనేకనామము లున్నను దేవనది యని చెప్పుటలో జగన్నాథకవికి 
మక్కువ యెక్కువ. 

సురతటిని (10); త్రిదశతటినీతాండవవిధిః (38); సురధుని (41, 47); 
త్రిదశతటినీతీరతరవః (43); స్వర్లోకకల్లోలిని (50); అని పెక్కు తావులలోం 
బ్రయోగించినాండు. 
అవతారిక : ఇప్పుడు పార్వతీపరమేశ్వరద్యూతమును గంగాతాండవమును వర్ణించు 
చున్నాండు - 
శః ద్యూతే నాగేన్టకృత్తి ప్రమథగణమణి శ్రేణినన్టీన్గు ముఖ్యం 

సర్వస్వం హారయిత్వా స్వమథ పురభిది ద్రాక్‌ పణీకర్తుకామే । 

సాకూతం హైమవత్యా మృదులహసితయా వీక్షితాయాస్తవామ్బ! 

వ్యాలోలోల్లాసివల్లల్లహరినటఘటీతాబ్దవం నః పునాతు ॥ 51 


అమృతధారావ్యాఖ్యా 79 


ప్రతిపదార్థము : అంబ = తల్లీ! గంగా!; ద్యూతే = జూదము నందు; నాగ + ఇంద్ర = 
పాములలో శ్రేష్టుండగు వాసుకిని; (వాసుకి శివునకు భూషణము); కృత్తి = కట్టుబట్ట 
యగు నేనుంగు తోలును; ప్రమథగణ = శివభటుల సమూహమును; మణి[శ్రేణి = 
రుద్రాక్షములు మొదలగు మణుల హారములను; నంది = వాహనమైన నందికేశ్వరుని; 
ఇందు = శిరోభూషణమైన చంద్రుని; ముఖ్యమ్‌ = మొదలుగా గ్రేష్టమైన; సర్వస్వమ్‌ = 
శివుని సమస్త ధనమును; హారయిత్వా = శివునిచే బందెము వేయించి దోచుకొని; 
అథ = అనంతరము; స్వమ్‌ = తన్నుం దానే; ద్రాక్‌ = వెంటనే; పణీకర్తుకామే = 
పందెములో నొద్దుటకుం గోరిక గలవాండై; పురభిది = శివుండుండంగా; మృదుల 
హసితయా = మెత్తని చిజునవ్వుతోం గూడిన; హైమవత్యా = హిమవంతుని కొమార్తెయిన 
పార్వతిచే; స + ఆకూతమ్‌ = సాభిప్రాయముగా; వీక్షితాయాః = చూడంబడిన; తవ = 
నీయొక్క వ్యాలోల = ఎక్కువగాం జలించుచు; ఉల్లాసి = సంతోషముతో; వల్లత్‌ = 
ఎగిరిపడుచున్న లహరి = కెరటములను; నట = నటులయొక్క ఘటీతాండవమ్‌ = 
తలపై ఘటము ధరించి చేయు తాండవము; నః = మమ్ములను; పునాతు = 
పవిత్రీకరించుంగాక! 


తాత్పర్యము : శివుండు పార్వతీదేవితో జూద మాడుచున్నాండు. ఒక్కొక్క వస్తువునే 
పందెముగా నొడ్డుచు నోడిపోవుచున్నాండు. ముందుగాం దనకు భూషణమైన వాసుకి 
నొడ్దినాండు. ఆ తరువాతం దాను కట్టుకొన్న గజచర్మమును, (ప్రమధగణములను, 
రుద్రాక్షమాలలను, నందిని, జంద్రుని నోడిపోయినాండు. ఇట్లు ముఖ్యమైన వాని 
నొడ్డి సర్వస్వము నోడిపోయిన పిమ్మట నింక నొడ్డుట కేమియు లేక దన్నుం దానే 
యొడద్దుట కుద్యుక్తుండైనాండు. అప్పుడు పార్వతి మెల్లగా నవ్వుచు జటాజూటములో 
గంగ యున్నది. దాని నొడ్దు మని సాభిప్రాయముగాం గనుసైంగ చేసినది. కద్రువకు 
వినత సేవ చేసినట్లుగాం దన సవతి యగు గంగ తనకు దాస్యము చేయుట పార్వతికిం 
గూడ నిష్టమే కదా! అది చూచి వెంటనే గంగ పొంగి పొరలినది. అప్పుడు కదలుచున్న 
కెరటములు నటులవలె నున్నవి. గంగకుం బైనున్న జటాజూటము ఘటమువలె నున్నది. 
ఇట్లు నర్తించుచున్న గంగయొక్క ఘటీతాండవము మమ్ములను పవిత్రులనుగాం 
జేయుంగాక! యని భావము. 


శివుండు ముందుగా గంగ నొడ్డకుండ నుండినందుల కుల్లాసము కలిగినది. 
పార్వతీదేవి సైంగచేం దన్నుం గూడ నొడ్డునేమో యని తొట్రుపాటు గల్లినది. 
ఇట్లుల్లాసముతో భయసంభమములతోం బొంగుచున్న గంగయొక్క చలనము 


80 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


ఘటీతాండవమువలె నున్నది. నెత్తిపైం గుండను బెట్టుకొని క్రిందం బడకుండ 
నైపుణ్యముతోం జేయు నాట్యమునకు (గరగన్ఫత్యమునకు) ఘటీతాండవ మని పేరు. 
ఇక్కడ నర్తన ప్రియుండగు శివుని జూదము నుండి మజలించుటకై గంగ తాండవమును 
మొదలు పెట్టినదని తాత్సర్యము. 
విశేషములు : ఇది స్రగ్ధరావృత్తము. 
'మభైర్యానాం త్రయేణ త్రిమునియతియుతా స్రగ్ధరా కీర్తనీయా” అని వృత్తరత్నాకర 
లక్షణము. ్రగ్ధరలోం బ్రతిపాదమునందు 'మ-ర-భ-న-మ-య-య-యి” అను 
గణము లుండును. 

ఈ శ్లోకము నందలి చతుర్ధపాదములోని “వ్యాలోలోల్లాసివల్లల్లహరినటఘటీ' 
యనుచోట లకార-టకారావృత్తిచే నున్న వృత్యనుప్రాసము లహరీ తాండవమువలెనే 
యున్నది. 


అవతారిక : ఇప్పుడు గంగానది తన యంగముల నమలములుగాం జేయవలయునని 
చివరి శ్లోకములోం బ్రార్ధించుచున్నాండు - 
శ్లో విభూషితానజ్ఞరిపూత్తమాణ్లా 

సద్యః కృతానేకజనార్తిభజ్లా | 

మనోహరోత్తుబ్బ్షచలత్తరజ్లా 

గజా మమాజ్లాన్యమలీకరోతు 11 ర్‌2 


ప్రతిపదార్థము : విభూషిత = బాగుగానలంకరింపంబడిన; అనంగరిపు = మన్మథునకు 
శత్రువైన శివునియొక్క ఉత్తమాంగా = శిరస్సుగలది. “సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం 
సర్వేంద్రియాణాం నయనమ్‌ ప్రధానమ్‌” అను వచనముచే శిరస్సుత్తమాంగ మైనది. 
“ఉత్తమాంగం శిరః శీర్షమ్‌” అని యమరము. సద్యః = వెంటనే; కృత = చేయంబడిన; 
అనేక = ఎక్కువ మంది; జన = జనులయొక్క ఆర్తి = దుఃఖములను; భంగా = 
పోంగొట్టునది; లేక 'యనేకి యను దాని నార్తికి విశేషముగాం జేసి జనులయొక్క 
యనేకదుఃఖములను బోంగొట్టుచున్న దని యర్థము చెప్పుకొనవచ్చును. మనోహర = 
అందమైన; ఉత్తుంగ = ఎత్తెన; చలత్‌ = కదలుచున్న తరంగా = కెరటములు గలది 
యగు గంగా = గంగానది; మమ = నాయొక్క అంగాని = అవయవములను; 
అమలీకరోతు = నిర్మలముగాం జేయుంగాక! 


అమృతధారావ్యాఖ్యా 81 


విశేషములు : ఇంతకు ముం దమలములు గాని నా యంగముల నిప్ప్తుడమలములుగాం 
జేయుంగాక! యని యభూతతద్భావార్థములో నమల శబ్దమునకు 'గరోతి” ధాతువునకు 
చ్విప్రత్యయము దీర్హము వచ్చి 'యమలీకరోతు” అనురూప మేర్చడినది. 


ఉత్తమాంగా; ఆర్తిభంగా; చలత్తరంగా, గంగా యను శబ్దములలోం గల 
యంత్యానుప్రాసము మృదంగశబ్దము వలె నుండి యింతకు ముందు చెప్పిన శ్లోకములోని 
లహరీతాండవమునకు ముక్తాయింపువలె నున్నది. 


ఇది బేసి పాదములలో నుపేంద్రవజ్ర, సరిపాదములలో నింద్రవ( గలిగిన 
యుపజాతివృత్తము. 

స్యాదిన్టవజ్రా యది! తౌ జగా గః 

ఉపేన్టవజ్రా జతజాస్తతో గౌ | 

అనన్తరోదీరితలక్ష్మభాజా 

పాదౌ యదీయావుపజాతయస్తాః ॥ 


అని వృత్తరత్నాకరలక్షణము. 1, 8 పాదములలో జ-త-జ-గగి యను గణములుండుచే 
నుపేంద్రవజ్రావృత్తము. 2, 4 పాదములలో “త-త-జ-గగి యను గణములుండుటచే 
నింద్రవజ్రావృత్తము. ఈ రెండు వృత్తముల మేళనముచే నుపజాతి. 
ఫలశ్రుతి 

అవతారిక : ఇప్పుడు గంగాలహరీ స్తోత్రము యొక్క ప్రచురప్రచారమునకై కవి 
నామాంకిత పూర్వకముగాం బరితులకు, శ్రోతలకు ఫలము నాశాసించుచున్నాండు - 
శ్లో ఇమామ్‌ పీయూషలహరీం జగన్నాథేన నిర్మితామ్‌ 1 

యః పఠేత్తస్య సర్వత్ర జాయన్తే జయసవమ్బదః ॥ ర్‌తి 
ప్రతిపదార్థము 3 జగన్నాథేన = జగన్నాథకవిచే; నిర్మితామ్‌ = రచింపంబడిన; ఇమామ్‌ 
= ఈ; పీయూషలహరీమ్‌ = పీయూషలహరి యను నామాంతరము గల గంగాలహరిని; 
యః = ఎవండు; పఠేత్‌ = చదువునో; తస్య = వానికి; సర్వత్ర = అన్నిచోట్ల; జయ = 
జయము; సంపదః = సంపదలు; జాయంతే = పుట్టుచున్నవి. 
తాత్పర్యము a జగన్నాథమహాకవిచే రచింపబడిన యీ గంగాలహరి నెవండు పఠించునో 
వానికి సర్వత్ర జయము భాగ్యములు లభించును. 


82 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


విశేషములు : జగన్నాథకవికి లహరీశబ్దము మిక్కిలి ప్రియమైనది. తాను రచించిన 
పంచస్తోత్రములకుం బంచలహరు లని పేరు పెట్టుటయే కాక యీ గంగాలహరిలో 
మరుల్లీలాలోలల్లహరి (10); మరుదుల్లాసలహరి (26); లహరిలీలాకలకలః (32); 
లీలాచలితలహరీణామ్‌ (35); తటాభోగ[్రుంఖల్లహరి (38); విజయంతాం లహరయః 
(40); వ్యాలోలోల్లాసివల్లల్లహరి (51); పీయూషలహరీమ్‌ (53) అని పెక్కు తావులలో 
లహరీశబ్దమును బ్రయోగించినాండు. 
ఇది యనుష్టుప్‌ ఛ్లోకము. 
శో పజ్బమం లఘు సర్వేషు సప్తమం ద్విచతుర్ధయోః । 

గురు షష్టం చ సర్వేషామేతచ్చోకస్య లక్షణమ్‌ ॥ 
అని క్షేమేంద్రుని సువృత్తతిలకలక్షణము. అనుష్టుప్‌ - శ్లోకములో బ్రతిపాదమునందు 
నెనిమిది యక్షరము లుండును. నాలుగు పాదము లందు నైదవ యక్షరము లఘువుగా 


నుండును. రెండు - నాలుగు పాదములలో నేడవ యక్షరము లఘువుగా నుండును. 
నాలుగు పాదములందు నాజవ యక్షరము గురువుగా నుండును. 


గద్యము : ఇతి శ్రీమట్రె లిజ్ఞకులోద్భవేన వణ్జితరాజజగన్నాథేన విరచితా 
పీయూషలహర్యాఖ్యా గజ్లాస్తుతిః సమాష్నా। 
ప్రతిపదార్థము : ఇతి = ఈ విధముగా; శ్రీమత్‌ = సందలతోం గూడిన; తైలింగకుల 
= తెలుంగు వారి వంశములో; ఉద్భవేన = పుట్టిన; పండితరాజ = పండితరాయ లని 
షాజహాను చక్రవర్తిచే నొసంగంబడిన విరుదు గల; జగన్నాథేన = జగన్నాథునిచే; 
విరచితా = విరచింపంబడిన; పీయూషలహరీ = పీయూషలహరి యను; ఆఖ్యా = 
పేరుగల; గంగాస్తుతిః = గంగాస్తోత్రము; సమాప్తా = పూర్తియైనది. 
తే॥గీ॥॥ పుష్పగిరి శంకరాచార్య - పూజ్యపాద 

దత్తవిద్యావిభూషణోద్దండబిరుద 

శాలి గరిమెళ్ళ శర్మ గంగాలహరికి 

నమృతధారాఖ్యటీక నాంధ్రమునం జెప్పె. 
గద్యము : ఇది శ్రీమత్సరమేశ్వర కరుణాకటాక్షలబ్ధకవితావిచిత్ర పరాశరసగోత్రపవిత్ర 
శ్రీ గరిమెళ్ళ కృష్ణావధాని పౌత్ర శ్రీసూర్యకాంతాంబికాసూర్యనారాయణపుత్ర సకలసుకవి 


అమృతధారావ్యాఖ్యా 83 


బుధజనవిధేయ “సహజపాండిత్య' అచ్యుత సత్యశేషగిరి సోమయాజి శర్మ నామధేయ 
ప్రణీతంబైన యమృతధార యను గంగాలహరీవ్యాఖ్య సర్వము సమాప్తము. 


శ్రీమత్సరమేశ్వరార్పణమస్తు 
శ్రీసర్వజిత్‌ ఫాల్లునకృష్ణపంచమీ గురువారము - 27-3-2008. 


శ్రీః 


84 


శ్రీః 
మహాకవి శ్రీపండితరాజ జగన్నాథవిరచితా 





శ్లో; మాతః! పాతకపాతకారిణి! తవ ప్రాతః ప్రయాతస్తటం 

యః కాళిన్టి! మహేన్దనీలపటలస్నిగ్ధాం తనుం వీక్షతే! 

తస్యారోహతి కింన ధన్యజనుషః స్వాన్తం నితానోల్లస- 

న్నీలామ్భోధరబృన్షవన్దితరుచిర్దేవో రమావల్లభః॥। 1 

అమృతధారా వ్యాఖ్యా 

కం॥ శ్రీమత్పుష్పగిరీశ 

స్వామి పదాబ్దముల గొలిచి పండితరాజ 

శ్రీమద్యమునాల హరికి 

శ్రీమదమృతధార నాంగం- జేసెద వ్యాఖ్యన్‌. 
అవతారిక: శ్రీజగన్నాథపండితరాయలు - 
శో॥ గంగే! చ యమునే! కృష్ణే! గోదావరి! సరస్వతి! 

నర్మదే! సింధు! కావేరి! జలే9_స్మిన్‌ సన్నిధిం కురు! ॥ 

అను సంకల్పము ననుసరించి గంగాలహరిని రచించిన పిమ్మట యమునా 
స్తుతి యగు నమృతలహరి నారంభించుచు యమునాదర్శనమహిమను జెప్పుచున్నాండు- 
ప్రతిపదార్థము : మాతః = తల్లీ! కాళిన్ది! = కళిందపర్వతము నుండి పుట్టిన యమునా 
నదీ! పాతకపాతకారిణి = పాపములను బడంగొట్టుదానా! యః = ఎవండు, ప్రాతః = 
వేకువ జామున; తవ = నీ యొక్క; తటమ్‌ = ఒడ్డు (ప్రదేశమును; ప్రయాతః = చేరిన 
వాండై; మహేంద్రనీల = గొప్ప యింద్రనీలమణుల; పటల = సముహము వంటి 
నల్లని; స్నిగ్గామ్‌ = నిద్దమైన; తనుమ్‌ = దేహమును (ప్రవాహమును); వీక్షతే = 
చూచుచున్నాండో; ధన్యజనుషః = ధన్యమైనజన్మము గల; తస్య = వాని యొక్క 
స్వాంతమ్‌ = మనస్సును, నితాంత = అధికముగా, ఉత్‌ + లసత్‌ = ఉల్లసిల్లుచున్న; 
నీల = నల్లని; అంభఃధర = నీటినిధరించు మేఘముల; బృంద = గుంపుచే; వందిత 
= నమస్మరింపంబడిన; రుచిః = కాంతి గల; దేవః = దేవుడైన; రమావల్లభః = 
లక్ష్మీభర్తయెన శ్రీకృష్ణుడు; న ఆరోహతి కిమ్‌! = ఆరోహింపండా! ఏమి? తప్పక 
యారోహించు నని భావము. 
తాత్సర్యము : తల్లీ! యమునానది! ప్రాతఃకాలము నం దెవండు నీ తీరమును జేరి 


అమృతధారావ్యాఖ్యా 85 


యింద్రనీలమణుల కాంతుల నీను నీప్రవాహమును వీక్షించునో యట్టి ధన్యజన్ముని 
మనస్సును నీలమేఘశ్యాముండైన శ్రీమహవిష్టు వధిరోహించు నని భావము. 


విశేషములు : శ్రీ కృష్ణపరమాత్మ నల్లనివాడు. యమునానది నల్లనిది. శ్రీకృష్ణుడు 
కనంబడని దేవత. యమునా నది కనంబడు దేవత. వివిధయజ్ఞములు గావించిన 
ధర్మాత్ములకుం గాని, యోగాభ్యాసముచే సమాధిస్థితి నందిన మహాయోగులకుం గాని, 
భక్తిజ్ఞానవైరాగ్యములు పండిన మహామునులకుం గాని శ్రీకృష్ణసాక్షాత్మారము సులభము 
గాదు. కాని యమునానదిని దర్శించినంత మాత్రముననే శ్రీకృష్ణసాక్షాత్మారము 
లభించును. ఇంక నాపుణ్యనదిలో నిత్యము స్నానము చేసి జపతపోధ్యానాదు లొనర్చిన 
వారికి శ్రీకృష్ణసాయుజ్యము లభించుటలో నాశ్చర్య మేమున్నది? ఇందలి స్నిగ్ధశబ్బముచే 
యమునాజలనైగనిగ్యము తెల్లమగుచున్నది. శ్రీకృష్ణుని దేహకాంతికి నల్లని మబ్బులు 
కూడ నమస్మరించుచున్న వనంగా నీలమేఘవర్ణముకంటె శ్రీకృష్ణదేహకాంతియొక్క 
యాధిక్యము వెల్లడియగుచున్నది. 

ఈ లహరి లోని పది శ్లోకములు శార్జూలవి క్రీడితములు 'సూర్యాశ్వె ర్మసజస్తతాః 
సగురవః శార్టూలవిక్రీడితమ్‌”, అని కేదారభట్టు వృత్తరత్నాకర లక్షణము. శార్టూల 
విక్రీడితములోం బ్రతిపాదము నందును 'మ-స-జ-స-త-త-గి యను గణము 
లుండును. 
అవతారిక: మొదటి శ్లోకములో దర్శన మహిమను జెప్పి యీ రెండవ శ్లోకములో 
స్నానమహిమను జెప్పుచున్నాండు- 
శ్లో॥ నిత్యమ్‌ పాతకభబ్గమబ్గలజుషాం శ్రీకణ్ధకణ్ధత్విషాం 

తోయానాం యమునే! తవ స్తవవిధౌ కో యాతి వాచాలతామ్‌! 

యేషు ద్రాగ్‌ వినిమజ్ఞ్య సజ్ఞతితరాం రమ్ఫాకరామ్ఫోరుహ- 

స్ఫూర్ణచ్చామరవీజితామరపదం జేతుం వరాకో నరః॥ 2 


ప్రతిపదార్థము: యమునే! = ఓ యమునానరదిీ! నిత్యమ్‌ = ఎల్లప్పుడు; పాతక = 
పాపములను; భంగ = పోంగొట్టునవి; మంగళజుషామ్‌ = శుభములను గలిగించునవి; 
శ్రీకంఠ = శివునియొక్క కంఠత్విషామ్‌ = కంఠకాంతి గలవి (నల్లనివి యగు; తవ = 
నీ యొక్క తోయానామ్‌ = నీళ్ళ యొక్క స్తవవిధౌ = స్తుతి చేయు విధానములో; 
వాచాలతామ్‌ = బహుభాషిత్వమును (ఎక్కువగా మాటలాడుటను); కః యాతి = 
ఎవండు పొందును? వాచాలత్వముతో నిన్ను స్తోత్రము చేయుట కెవ్వండును సాహసింపం 
డని భావము. యేషు = ఆ జలములలో; వినిమజ్య్య = బాగుగా మునింగి; వరాకః = 
మూర్షుం డైన; నరః = మానవుండు; ద్రాక్‌ = శీఘ్రముగా; రంభా = రంభ యొక్క కర 
+ అంభోరుహ = హస్తపద్మములలో; స్ఫూర్ణత్‌ = ప్రకాశించుచున్న చామర = 


86 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


వింజామరముచే; వీజిత = వీవంబడిన; అమరవదమ్‌ = దేవతాస్థానమును 
(స్వర్ణలోకమును); జేతుమ్‌ = జయించుటకు; సజ్ఞతితరామ్‌ = ఎక్కువగా సిద్ధమగు 
చున్నాండు గదా! 

తాత్పర్యము ; ఓ యమునానదీ! నీ జలములలో బాగుగా మునింగిన మూఢుం డగు 
నరుండు కూడ శీఘ్రముగా స్వర్గమును బొంది రంభయొక్క కరకమలములలోం 
బ్రకాశించుచున్న వింజామరములతో విసరంబడు దేవతాపదవిని జయించుచున్నాండు. 
ఇట్టి మహిమ గలవి, నిత్యము పాపములను బోంగొట్టి మంగళమును గూర్చునవి, 
శివుని కంఠకాంతితో సమానమైన నల్లనికాంతులు గలవి యగు నీ జలములను 
స్తుతించుట కెవండు వాచాలుండై సిద్ధపడును? యమునా జలమహిమను వర్ణించి 
స్తుతించుట కెవ్వనికి శక్యము గా దని భావము. 


విశేషములు: ఆలజాటచౌ బహుభాషిణి (5-2-125) అను పాణినీయసూత్రముచే 
వాచా శబ్దమునకు 'ఆలచ్‌ - ఆటచ్‌ అను ప్రత్యయములు చేరి వాచాలుం డని వాచాటుం 
దని రూపము లేర్చడును. కుత్సితముగా నెక్కువగా వాగువాండు వాచాలుండు. “స్యా 
జ్ఞల్పాకస్తు వాచాలో వాచాటో బహుగర్హ్యవాక్‌' అని యమరము. 'సజ్ఞతితరామ్‌” అనునది 
తరప్‌ప్రత్యయాంతము. 

అవతారిక: ఇప్పుడు రాచకొలువునకు నైహికభోగములకు నొక నమస్మారము పెట్టి 
యమునానదీ దర్శన స్నానాదులనే కాక తత్తీరమునివృత్తిని గూడం గోరుకొనుచున్నాండు- 


శ్లో _ దానాన్గీకృతగన్గ్థసిన్ధురఘటాగణ్బ ప్రణాళీమిళద్‌ 

భృజ్లా ముఖరీకృతాయ నృపతిద్వారాయ బద్దో౭_జ్టులిః। 

త్వత్శూలే ఫలమూలశాలిని మమ శ్లాఘ్యామురీకుర్వతో 

వృత్తిం హన్త! మునేః ప్రయాన్తు యమునే! వీతజ్వరా వాసరాః॥॥ తి 
ప్రతిపదార్థము: యమునే! = ఓ యమునానదీ! దాన = దానజలము చేత; అంధీకృత 
= (గ్రుడ్డివిగాం జేయంబడిన; గంధసింధుర = (మదజలము యొక్క సువాసనలతోం 
గూడిన యేనుంగుల; ఘటా = సమూహముయొక్క గండ = చెక్కిళ్సయందు; ప్రణాళీ 
= దారిగా (పంక్తిగా) నేర్చడి; మిళత్‌ = కూడుచున్న (మూంగుచున్న్ర; భృంగ = 
తుమ్మెదల యొక్క ఆలీ = సమూహముచే; ముఖరీకృతాయ = రొదగాం జేయంబడిన; 
నృపతిద్వారాయ = రాజద్వారమునకు (కోట గుమ్మమునకు); అంజలి? = దోసిలి; 
బద్ధః = బంధింపంబడినది (నమస్మారము కావింపంబడినది). ఫలమూలశాలిని = 
పండ్లు, దుంపలు గలిగిన; త్వత్‌ తీరే = నీ యొడ్డున; శ్లాఘ్యామ్‌ = శ్లాఘింపం దగిన 
(పొగడం దగిన); మునేః వృత్తిమ్‌ . మునివృత్తిని; ఉరీకుర్వతః = అంగీకరించుచున్న; 


అమృతధారావ్యాఖ్యా 87 


మమ = నాకు; హంత! = సంతోషము!; వీతజ్వరాః = విడిచి పెట్టంబడిన జ్వరములు 
గల (దుఃఖములు లేని); వాసరాః = దినములు; ప్రయాంతు = వెళ్ళుంగాక! కదచుంగాక! 


తాత్పర్యము: జగన్నాధుం డింత వణకు నెన్నియో రాజాస్థానములను సేవించి విసుగు 
చెందినాండు. రాజద్వారముల ముం దేనుంగు గుంపుల బారులు తీర్చి యుండును. ఆ 
యేనుంగుల చెక్కిళ్ళ నుండి మదజలము స్రవించుచుండును. సువాసనాభరితమైన 
యా మదజలమును ద్రావుటకై తుమ్మెదలు బారులుగా వచ్చి రుంకారధ్వని 
చేయుచుండును. ఆ రొదతో నున్న రాజద్వారమున కొక నమస్మారము చేసినాండు. 
ఇప్పుడు యమునానదీ తీరమున మునివృత్తి నవలంబించి పండ్లు దుంపలు మొదలగు 
వానిచే నాంకలి నణంచుకొని తపస్సు చేయుచు దుఃఖములులేని దినములను 
గడపవలయు నని కోరుకొనినాందు. క్రమక్రమముగా వైరాగ్యము ముదిరినది. 


విశేషములు : ఏనుగుల గండభాగములనుండి కారు మదజలమునకు దాని మని 
పేరు. 


ఉ॥ చెక్కుల దాన మక్షులను సీధువు వీనుల సాగరంబు చే 

ముక్కున శీర్ణకంబు చనుముక్కున శిక్యము శేఫసిన్‌ మదం 

బక్కున ఘర్మవారి విపులాంఘ్రుల మేఘము జాజుచుండం బెం 

బెక్కి కరీంద్ర మొప్పె సెలయేజుల తోడి నగేంద్రమో యనన్‌. 

(వసుచరిత్రవ్యాఖ్య - 1-62) 

ఏనుంగుల చెక్కిళ్ళ నుండి కాటు మదజలమునకు దాని మని; కన్నుల 
నుండి స్రవించు జలమునకు “సీధు” వని, చెవుల నుండి ప్రవహించు జలమునకు 
“సాగరిమని, తుండా(గము నుండి జాలువాజు జలమునకు “శీర్ణక' మని, స్తనాగ్రము 
నుంది వచ్చు జలమునకు “శిక్యి మని, మేడ్రమునుండి జాజఖు జలమునకు “మది 
మని, వక్ష్యస్థలమునుంది యూరు జలమునకు 'ఘర్మ మని; పాదములనుండి చెమరించు 
జలమునకు 'మేఘి మని పేరులు చెప్పంబడినవి. ఈ మదజల పరిమళముతో 
సువాసించు నేనుంగులు గంధసింధురములు. ఈ సువాసనలు కాకృష్ణ్టములై తుమ్మెదలు 
మూంగి రొదచేయుచు మదద్రవమును ద్రాగుట లోకప్రసిద్ధము. 


శ్లో॥ కల్యాణం వో విధత్తాం కరటమదధునీ లోలకల్లోలమాలా 
ఖేలల్లోలంబకోలాహలముఖరితదిక్చక్రవాకాంతరాళమ్‌। 
ప్రత్నం వేదండరత్నం సతతపరిచలత్‌కర్ణతాళప్రరోహద్‌ 
వాతాంకూరాజిహీర్నాదరవికృత ఫణా శృం గభూషాభుజంగమ్‌॥ 
(చం.భార. -1-1) 


88 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


చెక్కిళ్ళ నుండి స్రవించుచున్న దానమదజలనదిలో నున్న పెద్దకెరటముల 
పంక్తిలో నాడుచున్న తుమ్మెదల రొదలచే 'మోంగుచున్న దిక్కుల మధ్య భాగము గలది, 
మాటిమాటికి నూపుటచేం చెవు లనెడి తాటియాకుల నుండి పుట్టుచున్న పిల్ల గాలుల 
నాహరింపవలె ననెడి కోరికతో గొంచెము చాపిన పడగల కొనభాగములు గల పాములు 
నగలుగా గలదియు నగు ప్రాచీన మైన గజరత్నము (శ్రీ విఘ్నేశ్వర స్వామి) మాకు 
గల్యాణములను జేకూర్చుంగాక! యని చంపూభారత ప్రారంభముతో ననంతభట్టు 
గజానన ప్రార్థనము. 


కం॥ మదగజదానామోదముం 
గదలని తమకములం ద్రావి కడుపుల నిండన్‌ 
బొదలుచుం దుమ్మెద కొదమల 
కదుపులు జుంజు మృటంచు గానము చేసెన్‌. 


కం॥ తేంటి యొకటి యొరు ప్రియకును 
మాటికి మాటికిని నాగమదజలగంధం 
బేటి కని తన్నుం బొందెడి 
బోటికి నందిచ్చు నిండు బోంటుదనమునన్‌. 


కం॥ అంగీకృతరంగన్మా 
తంగీ మదగంధ మగుచుం దద్దయు వేడ్మన్‌ 
సంగీతవిశేషంబుల 
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్మిన్‌. 
కం॥ వల్లభలు వాటి మునుపడ 
వల్లభ మని ముసరి రేని వారణదానం 
బొల్లక మధుకరవల్లభు 
లుల్లంబులం బొంది రెల్ల యుల్లాసంబుల్‌. (భాగ - రిస్క - 30....33) 


అని పోతనగారి భాగవతము లోని గజేంద్రమోక్షకథాపద్యములు. 


అంధ + కృత; ముఖర + కృత = అంధీకృత; ముఖరీకృత యనునవి 
యంధ- ముఖర శబ్దములకు “డుకృఇ్‌ - కరణే” యను ధాతువు పరమైనప్పుడు 
కృభ్వస్తియోగే చ్విః (5-4-50) అని యభూతతద్భావార్థములో చ్విప్రత్యయము; చ్వౌచ 
(7-4-26) అను సూత్రముచే దీర్మము రాంగా నేర్పడిన రూపములు. 'అంధీకృతము” 
లనంగా నింతకు ముందు గ్రుడ్జివి కానివి యిప్పుడు గ్రుడ్జివిగాయ జేయంబడిన వని 
యర్థము. 


అమృతధారావ్యాఖ్యా 89 


అవతారిక : ఇప్పుడు యమునలో స్నానము చేయు వానికి హరిహరాద్వైతసిద్ది కల్లు 
® ౧ 
నని చెప్పుచున్నాండు- 
శ్లో _ అన్తర్మాక్తికపుజ్ఞమజ్ఞిమ బహిః స్పిగ్టేననీల ప్రభమ్‌ 
మాతర్మే ముదమాతనోతు కరుణావత్యా భవత్యాః పయః। 
య[ద్రూపద్వయధారణాదివ నృణామాచూడమామజ్ఞతాం 
తత్మాలం తనుతేతరాం హరిహరాకారాముదారాం తనుమ్‌॥ 4 


ప్రతిపదార్థము : మాతః = తల్లీ! యమునా! అంతః = లోపల; మౌక్తిక = ముత్యాల, 
పుంజ = రాశివలె; మంజిమ = తెల్లనివన్నెతోనందమైనది; బహిః =బయట; స్నిగ్ధ = 
చిక్కని; ఇంద్రనీలప్రభమ్‌ = ఇంద్రనీలమణుల వంటి నల్లని కాంతి కలది యగు; యత్‌ 
= ఏ నీరు; రూపద్వయధారణాత్‌ ఇవ= నలుపు తెలుపు లైన రెండు రూపములను 
ధరించుటవలన వలె; ఆచూడమ్‌ = శిఖదాంక; ఆమజ్జతామ్‌ = స్నానము చేయు; 
నృణామ్‌ = మనుష్యుల యొక్క ఉదారామ్‌ = గొప్ప దైన; తనుమ్‌ = దేహమును; ఇది 
జాత్యేకవచనము గొప్ప వైన దేహముల నని భావము. తత్మాలమ్‌ = ఆ స్నానసమయము 
నందే, హరిహరాకారామ్‌ = శివకేశవుల యాకృతిని; తనుతేతరామ్‌ = ఎక్కువగా 
గల్లంజేయుచున్నదో, తత్‌ = ఆ; “'యత్తదోర్నిత్యసంబంధఃి అను వచనమునే యచ్చటబ్ద 
ప్రయోగము వలనం దచ్చబ్దము నధ్యాహరము చేసికొనవలయును. కరుణావత్యాః = 
దయావతివైన; భవత్యాః = న్‌ యొక్క పయః = నీరు; మే = నాకు; ముదమ్‌ = 
సంతోషము; ఆతనోతు = విస్తరింపంజేయుంగాక! 


తాత్పర్యము: తల్లీ! నీ నీరు లోపల ముత్యాలరాశివలె స్వచ్చముగాం దెల్లనిరంగుతో 
నంద మైనది. ఆ నీరే బయట నింద్రనీలమణులవలె నల్లని కాంతి గలది. ఆ రెండు 
రంగుల రూపములను ధరించుటవల్లనే నీలో శిరః స్నానము చేసిన మానవులు 
హరిహరాకారమును వెంటనే పొందుచున్నారు. అంతటి దయావతివైన నీ నీరు నాకు 
సంతోషము నెక్కువ విస్తారముగాం గలగంజేయుంగాక! విష్ణువు నల్లని వాండు. శివుండు 
తెల్లని వాండు. యమునాజలములు బయటి నల్లనివి. లోనం దెల్లనివి. అందుచే 
యమునలో స్నానము చేసిన వారికి హరిహరాకారము లభించుచున్నదని భావము. 


విశేషము : నీళ్ళ రంగు తెలువని తర్మశాస్త్రసిద్దాంతము కాని యమునానదీ జల 
ప్రవాహము నల్లని దగుట ప్రత్యక్షసిద్ధము. దీనిని దార్శికు లిట్లు సమన్వయము చేసినారు. - 
శో వర్ణః శుక్లో రసస్పర్శా జలే మధురశీతలే. (కారికావళి) 

నను శుక్షరూపత్వమెవ కుతః? కాలిస్టీజలాదౌ నీలిమోపలబ్టేరితి చేన్న; 


90 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


నీలజనకతావచ్చేదికాయాః పృథివీత్వజాతేరభావాజ్ఞలే నీలరూపాసంభవాత్‌। 
కాలిందీజలే నీలత్వప్రతీతిస్వాశయౌపాధికీ. అత ఏవ వియతి 
విక్షేపే ధవలిమోపలబ్టిః ॥ (ముక్తావళి) 


నీటి యందలి రంగు తెలుపు. రసము తీంపి. స్పర్శము చల్లందనము. నీటికి 
శుక్షరూపత్వము మాత్రమే యెట్లు సంభవించును? కాలిందీ (యమునా) జలము 
మొదలగు వానిలో నలుపు గలదు గదా! అన్నచో నది సరిగాదు. నీలత్వాదివర్ణములు 
పృథివి యందే కలవు గాని జలము నందు లేవు. నల్లని రంగు గల్లియుండుట యను 
ధర్మము పృథివిది. అట్టి పృథివీత్వజాతి నీటియందు లేకపోవుటచే జలము నందు 
నీలరూప మసంభవము. కాలిందీజలములలో నీలత్వప్రతీతి యుపాధి వలనం 
గల్లుచున్నది. అందు వల్లనే కాళిందీజలములను బై కెగంజిమ్మి నపుడు తక్కిన జలముల 
వలెనే తెల్లగానే యుండు నని శ్రీవిశ్వనాధ పంచాననుని న్యాయసిద్దాంత ముక్తావళి. 
ఈ తర్మశాస్త్ర సిద్ధాంతము ననుసరించి జగన్నాథుండు యమునాజలము లోపలం దెల్లంగా 
బయట నల్లంగా నున్నట్లు వర్ణించినాండు. 


కాశీమరణాదికమువలన శివసాయుజ్యము లభించు నని శైవపురాణము 
లుపదేశించుచున్నవి. మధురాదిమరణమువలన విష్ణుసాయుజ్యము లభించు నని 
వైష్ణవపురాణము లుపదేశించుచున్నవి. మరణాదికము లేకుండ స్నానమాత్రముచే 
హరిహరాకారరూప మగు నుభయసాయుజ్యమును యమునానది ప్రసాదించుచున్న 
దని జగన్నాథుండు చెప్పినాండు. ఈ శ్లోకములో జీవబ్రహ్మైక్యము తోపాటు 
హరిహరాద్వైతము కూడం టబ్రతిపాదింపంబడినది. 


పయః శబ్దమునకు నీరని పాలని రెండర్ధములు గలవు. పయః క్షీరమ్‌ పయో౭_ 
మ్బు చి అని యమరకోశము. ఈ శ్లోకములో మాతః “తల్లీ! యని సంబోధించి “తవ 
పయః నీయొక్క పయస్సని పయశ్శబ్దము వాడుటచే భక్తులకు యమునానదీ జలము 
తల్లి పాల వంటి దని ధ్వనించుచున్నది. “తనుతేతరామ్‌” అను నది *తరప్‌” 
ప్రత్యయాంతము. 


అవతారిక : ఉపదేశదార్‌ధ్యమునకై మజల యమనానదీ దర్శనమహిమను బ్రతిపాదించు 

చున్నాండు - 

శః తావత్‌ పాపకదమృడమృరమిదం తావత్‌ కృతాన్తాద్‌ భయం 
తావన్నానసపద్మసద్మని భవభ్రాన్తేర్మహానుత్సవః । 
యావల్లోచనయోః ప్రయాతి న మనాగమ్మోజినీబన్టుజే! 
నృత్యత్తుజ్ఞతరబ్ఞభజ్లిరుచిరో వారామ్‌ ప్రవాహస్తవ॥ 5 


అమృతధారావ్యాఖ్యా 91 


ప్రతిపదార్థము: అంభోజినీ బంధుజే! = పద్మినీ మిత్రుడైన సూర్యునకు గొమార్తెవైన 
యమునానదీ!; నృత్యత్‌ = నర్తించుచున్న తుంగ = ఎత్తైన; తరంగ = కెరటముల 
యొక్క భంగి = రీతిచే; రుచిరః = అందమైన; తవ = నీయొక్క వారామ్‌ = నీళ్ళ 
యొక్క; ప్రవాహః = ప్రవాహము; మనాక్‌ = కొంచెముగా నైనను; యావత్‌ = ఎంత 
వణకు; లోచనయోః = (భక్తుల) కన్నులకు; న ప్రయాతి = గోచరముగాదో; తావత్‌ = 
అంతవజకే; ఇదమ్‌ = ఈ; పాప = పాతకముల; కదంబ = సమూహముయొక్క 
డంబరమ్‌ = ఆడంబరము; తావత్‌ = అంతవటకే; కృతాంతాత్‌ = యముని వలన; 
భయమ్‌ = భయము; తావత్‌ = అంతవజకే; మానసపద్మసద్మని = మనఃపద్మ మనెడి 
గృహమునందు; భవ = పుట్టుక; సంసారము మొదలగువాని; భ్రాంతేః = భ్రమ యొక్క 
మహాన్‌ = గొప్ప, ఉత్సవః = పండుగు; సా భవతి = కల్టుచున్న దని శేషము. అస్తి 
పర్యాయమగు భవతి శబ్దము ప్రమోగింపంబడకపోయినను నున్నట్లే. 

తాత్సర్యము : ఓ సూర్యపుత్రీ! యమునా! నృత్యము చేయుచు నెత్తుగాం బొంగి పొరలెడి 
కెరటముల పంక్తిచే నొప్పిదమైన నీ జలప్రవాహము జనుల కంటి కెంతవజకు గోచరము 
గాదో యంతవజకే పాపసమూహముల యాడంబరము, అంతవజకే యముని వల్ల 
భయము, అంతవజకే హృదయపద్మ మను గృహములో సంసారభ్రాంతి మహోత్సవము 
నుండును. యమునాజలమును జూచినంతనే పాతకములు తొలంగును, యముని 
వలన భయముండదు. మనస్సులో సంసారభ్రాంతి నశించును - అని భావము. 


అవతారిక : ఇప్పుడు యమునానది నామమహిమను, స్నానమహిమను వక్కాణించు 
చున్నాండు - 
శ్లో  కాళిస్టీతి కదాపి కౌతుకవశాత్‌ త్వన్నామవర్ణానిమాన్‌ 

వ్యస్తానాలపతాం నృణాం యది కరే ఖేలన్సి సంసిద్ధయః ॥ 

అన్తర్థ్వాన్తకులాన్తకారిణి! తవ క్షిప్తామృతే వారిణి 

స్నాతానామ్‌ పునరన్వహం స మహిమా కేనాధునా వర్హ్యతే ॥ 6 
ప్రతిపదార్థము శ అంతర్జ్వాంత కులాంతకారిణి, అంతః = లోపలనున్న ధ్వాంత = 
చీకటి యొక్క కుల = వంశమును, అంతకారిణి = అంతము (నాశనము) చేయు 
దానా! యమునానదీ!; కదా అపి = ఎప్పుడైనను; కౌతుకవశాత్‌ = కుతూహలేచ్చతో; 
త్వత్‌ = నీయొక్క ఇమాన్‌ = ఈ; నామవర్దాన్‌ = పేరులోని యక్షరములను; వ్యస్తాన్‌ 
= విడి విడిగా నైనను; ఆలపతామ్‌ = ఆలాపించెడి; నృణామ్‌ = నరుల యొక్క కరే = 
చేతియందు; ఇది జాత్యేకవచనము - చేతుల యందని యర్థము. సంసిద్ధయః = 


92 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
అణిమాదిమహాసిద్దులు; ఖేలంతి యది = ఆడుచున్న వన్నవో; క్రిప + అమృతే = 


నిక్షేపింపం బడిన యమృతము గల; తవ = నీయొక్క వారిణి = నీటి యందు; అను 
+ అహమ్‌ = అన్వహమ్‌ = ప్రతిదినము; స్నాతానామ్‌ = స్నానముచేసిన వారి యొక్క 
సః = ఆ; మహిమా = గొప్పతనము; పునః = మటలు; కేన = ఎవనిచే; అధునా = 
ఇప్పుడు; వర్ద్వతే = వర్ణింపంబడుచున్నది. ఎవ్వరికిని వర్ణించుటకు శక్యము గాదని 
భావము. 


తాత్పర్యము : దీపము మొదలగు వాని వెలుంగు బయట నున్న చీంకటిని బాజం 
ద్రోలం గలదు గాని లోపల నున్న యజ్ఞాన మనెడి చీంకటిని బోంగొట్ట లేదు. యమునా 
నది యన్ననో మనస్సులో నున్న చీంకటిని గూడం బాఅద్రోల గలదు. కాంబట్టి 
“అంతర్భాంతకులాంతకారిణి యని యమునానదికి సంబోధనము. ఈ విశేష్యము 
సాభిప్రాయ మగుటచేం బరికరాంకుర మలంకారము 'సాభిప్రాయే విశేష్యే తు భవేత్‌ 
పరికరాంకురగి యని చంద్రాలోకలక్షణము. 


ఎప్పుడైనను (ఎల్లప్పుడును గాదు) కుతూహలముగా వినోదమునకై 
(నియమముతోం గాదు) కాళింది, యమున మొదలగు నామముల లోని యక్షరములను 
(పూర్తి నామములను గాదు) విడివిడి గా (కలిపి గాదు) ఆలాపించు (జపించుట గాదు) 
నరుల యొక్క చేతులలో నణిమ, గరిమ, లఘిమ, మహిమ మొదలగు గొప్ప సిద్దులు 
క్రీడించుచున్న వనంగా నింక నిత్యము నమృత మయమైన యమునానదీ జలములోం 
(గుంకెడు వారి మహిమను వర్ణించుట కెవరికి శక్య మని భావము. 


అవతారిక : ఇప్పుడు యమునానదీజలములు పంచమహాపాతకములను సంహరించు 

నని చెప్పుచున్నాండు - 

శ్లో॥ స్వర్ణస్తేయపరానపేయరసికాన్‌ పాథఃకణాస్తే యది 
బ్రహ్మఘ్నాన్‌ గురుతల్పగానపి పరిత్రాతుం గృహీతవ్రతాః I 
ప్రాయశ్చిత్తకులైరలం తదధునా మాతః! పరేతాధిప- 
ప్రొఢాహంకృతిహారిహుంకృతిముచామ గ్రే తవ స్రోతసామ్‌ ॥ 7 


ప్రతిపదార్థము : మాతః = తల్లీ! యమునానది! స్వర్ణ స్తేయపరాన్‌ = బంగారమును 
దొంగిలించుట యందు దత్సరులైన వారిని; అపేయరసికాన్‌ = త్రాగరాని కల్లు 
మొదలగు వానిని బానము చేయుట యందే రసజ్ఞ లైన వారిని; బ్రహ్మఘ్నాన్‌ = 
బ్రాహ్మణులను జంపు వారిని; గురుతల్పగాన్‌ అపి = గురువు యొక్క శయ్యపై కేంగు 
వారిని (ఆచార్యభార్యతో సంగమించు వారిని) ఇది యుపలక్షణము. ఈ నాలుగు 


అమృతధారావ్యాఖ్యా 93 


మహాపాతకములను గావించు వారితో గూడు వారిని గూడ; పరిత్రాతుమ్‌ = బాగుగా 
రక్షించుటకు; తే = నీయొక్క; పాథః కణాః = నీటి బిందువులు; గృహీతవ్రతాః యది = 
(గహింపంబడిన నోము గల వన్నవో; పరేత్‌ అధిప = యముని యొక్క ప్రౌఢ = నేర్చు 
గల; అహంకృతి = అహంకారమును, హారి = హరించు; హుంకృతిముచామ్‌ = 
హుంకారములను విడిచిపెట్టు, తవ = నీయొక్క స్రోతసామ్‌ = జలప్రవాహముల; 
అగ్రే = ముందు; అధునా = ఇప్పుడు; తత్‌ = ఆ; ప్రాయశ్చిత్తకులైః = ప్రాయశ్చిత్త 
సమూహములతో; అలమ్‌ = చాలును. నీ ప్రవాహములో స్నానము చేసిన వారికిం 
బాయళ్చిత్తము లన్నియు వ్యర్థము లని భావము. 


తాత్పర్యము ర తల్లీ! ఓ యమునానది! నీ జలకణములు (నీటి బొట్లు) (1) బంగారము 
దొంగిలించు వారిని, (2) సురాపానము చేయు వారిని (3) బ్రహ్మహత్య చేయు వారిని 
(4) గురుతల్పగాములను (ఈ నలువురు మహాపాతకులతోం గూడిన వారిని); 
సంరక్షించుటయే వ్రతముగా గ్రహించిన వన్నచో నింక యముని యొక్క ప్రగల్భములతోం 
గూడిన యహంకారముల నడ్డగించు హుంకారములు చేయు నీ ప్రవాహముల యందు 
దేలువారికి బ్రాయశ్చిత్రము లింకం జాలును. నీ ప్రవాహములో మునిగిన వారికి 
ధర్మశాస్త్రకారులు విధించిన ప్రాయశ్చిత్తములతోం బని లే దని భవము. 
శో బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వజ్ఞనాగమః। 

మహాన్తి పాతకాన్యాహుః సంసర్గశ్చాపి తైః సహ॥। (మను- 11- 54) 
(1) బ్రాహ్మణులను వధించుట (2) కల్లు త్రాగుట (3) బంగారమును దొంగిలించుట 
(4) గురుభార్యాగమనము మహాపాతకములు. ఈ నలువురతోం గూడుట యైదవ 
మహపాతకము. ఇక్కడ స్తేయశబ్దముచే సువర్ణాపహరణమును (గ్రహింపవలెను. 
“బ్రహ్మహత్య, నిషిద్ధసురాపానమ్‌, బ్రాహ్మణసువర్ణహరణం, గురుభార్యాగమనమ్‌, ఏతైశ్చ 
సంసర్దః సంవత్సరేణ పతతీత్యేతాని మహాపాతకాన్యాహుః” - అని కుల్లూకభట్టు 
మన్వర్థముక్తావలీ. ఈ పంచమహాపాతకములు నరుని నరకములో గూలం ద్రోయును- 
“'పాతకత్వం నరకహేతుత్వమ్‌, మహత్యం చ ధర్మానధికారితా ప్రయోజకత్వమ్‌” - అని 
వీరమిత్రోదయము. మహాపాతకులకు ధర్మము నాచరించుటలో నధికారము లేదు. 
ఆచరించినను ఫలింప దని భావము. 

' ప్రాయశ్చిత్త శబ్దశ్చాయమ్‌ పాపక్షయార్ధే నైమిత్తికే కర్మవిశేషే రూఢి పాపక్షయము 
కొబికు జేయు నైమిత్తిక మను కర్మవిశేషమునందుం బ్రాయళ్ళిత్తశబ్దము రూఢ మని 
విజ్ఞానేశ్వరుని మితాక్షర. 


94 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


శో ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే । 
తపోనిశ్చయసంయుక్తమ్‌ ప్రాయశ్చిత్తం తదుచ్యతే ॥ 

ప్రాయ స్సనంగాం దపస్సు. ఆ తపస్సు వలనం బాపములు పోవునను నిశ్చయాత్మకమైన 

బుద్ధి చిత్తము. నిశ్చయబుద్దితోం గూడిన తపస్సే ప్రాయశ్చిత్త మని యాంగిరసస్మృతి. 

ద్వాదశవార్శికతీర్థ్ణయా త్రాదివ్రతవిశేషములు కృచ్చచాంద్రాయణాదులు ప్రాయశ్చిత్తములు. 

తెలియక చేసిన పాపములకు బ్రాయశ్చిత్తము లుండును గాని, బుద్ధిపూర్వకముగాం 

గోరికతోం దెలిసి చేసిన పాపములకు బ్రాయళ్చిత్తము లుండవు. 

ఈ పంచమహాపాతకములకు మను - యాజ్ఞవల్క - విష్ట్వాది స్మృతి 
గ్రంథములలో 'ఛిత్వా లింగం వధ స్తస్య యని ప్రాణాంతప్రాయశ్చిత్తములు చెప్పంబడదినవి. 
ఈ ప్రాయశ్చిత్త విధానములను హేమాద్రిప్రాయళశ్చిత్తకాండ - ప్రాయళ్చిత్తేందుశేఖర 
- ప్రాయశ్చిత్తప్రకాశాది ధర్మశాస్త్రగ్రంథములలోం దెలియవలయును. 


ఇట్టి పంచమహాపాతకములను గావించి నరకములోం బడినవారిని యముండు 
పెద్ద పెద్ద బొబ్బలతో దండించును. ఇవియే యముని ప్రాధాహంకారములు. 
యమునానదీజలములు తనలో స్నానము చేసిన వారిని మహాపాతకు లైనను 
యమలోకములో6 బడకుండ నుద్ధరించి యముని ప్రాధాహంకారములను గూడ 
హుంకారముతో నెదుర్మొని స్వర్గమునకు గొంపోవును. కావున యమునానదీ స్నాతు 
లగు వారు మహాపాతకు లైనను వారికిం బ్రాయశ్చితములతోం బని లేదని భావము. 


జగన్నాథకవి యీ భావమునే గంగాలహరిలో(34) (గూడం జెప్పినాండు - 


శో అపి ఘ్నంతో విప్రానవిరతముశంతో గురుసతీః 
పిబంతో మైరేయమ్‌ పునరపహరంతశ్చ కనకమ్‌ । 
విహాయ త్వయ్యంతే తనుమతనుదానాధ్వరజుషా 
ముపర్యంబ క్రీడం త్యఖిల సురసంభావితపదాః ॥ 


అవతారిక : ఇప్పుడు యమునానదీపయఃపానమును, శ్రీకృష్ణసందర్భనమును, కృష్ణ 
సంకీర్తనమును, యమునాతటసంచారమును గోరుకొనుచున్నాండు - 


శ్లో పాయం పాయమపాయహారి జనని! స్వాదు త్వదీయమ్‌ పయో 
నాయం నాయమనాయనీమకృతినామ్‌ మూర్తిం దృశోః కైశవీమ్‌ । 
స్మారం స్మారమపారపుణ్యవిభవం కృష్ణేతి వర్ణద్వయం 
చారం చారమితస్తతస్తవ తటే ముకో భవేయం కదా? ॥ 8 


అమృతధారావ్యాఖ్యా 95 


ప్రతిపదార్థము : జనని! = తల్లీ! యమునా! అపాయహారి = అపాయములను హరించు; 
త్వదీయమ్‌ =:నీ యొక్క స్వాదు = రుచికరమైన, పయః = నీటిని పాయం పాయమ్‌ 
= త్రావి త్రావి అకృతినామ్‌ = పుణ్యములు చేయనివారికి; అనాయనీమ్‌ = 
నయనగోచరము గాని; కైశవీమ్‌ = కేశవసంబంధ మైన; మూర్తిమ్‌ = రూపమును; 
దృశోః = కన్నులకు (గోచరముగా); నాయం నాయమ్‌ = పొందంజేసి పొందంజేసి; 
అపార = దరిలేని; పుణ్య = సుకృతములకు; విభవమ్‌ = వైభవమైన; కృష్ణ + ఇతి = 
కృష్ణా అను; వర్ణద్వయమ్‌ = అక్షరముల జంటను; స్మారం స్మారమ్‌ = స్మరించి స్మరించి; 
తవ = నీ యొక్క తటే = ఒడ్డునందు; ఇతః తతః = ఇటు - అటు; చారం చారమ్‌ = 
తిరిగి తిరిగి కదా = ఎప్పుడు; ముక్తః = ముక్తి పొందిన వాడను; భవేయమ్‌ = 
అగుదునో కదా! 


తాత్పర్యము : తల్లీ! యమునానదీ! అపాయములను బాబుంద్రోలు తియ్యని నీ నీటిని 
మాటిమాటికి ద్రాగిత్రాగి, పాపాత్ములకు గోచరము కాని శ్రీకృష్ణుని రూపమును గనులకు 
మాటిమాటికి జూపించి చూపించి, యంతులేని పుణ్యములకు వైభవస్థానమైన కృష్ణా! 
యను నక్షరద్వయమును మాటిమాటికి స్మరించి స్మరించి, నీ తీరభాగములో నిటు 
నటు సంచరించి సంచరించి యెప్పుడు ముక్తుండ నగుదునో కదా! యని భావము. 


విశేషములు : ఈ శ్లోకము నందలి “'పాయమాయమ్‌” నాయం నాయమ్‌” 'స్మారం 
స్మారమ్‌” “చారం చారమ్‌” అనునవి ణములంతములగు క్రియారూపములు. 


'పా-పాన్తే 'జీళ-ప్రాపణే స్మా ఆధ్యానే” “స్మ ్ర- -చినాయామ్‌” *'చర-గతౌ” అను 
ధాతువులకు అఖీక్ట్యే ణముల్‌ చ (4-4-22) అను సూత్రముచే ణముల్‌ ప్రత్యయము 
వచ్చి 'పాయమ్బాయమ్‌” మొదలగు రూపము లేర్పడును. అఖీక్ట్య మనంగాం 
బౌనఃపున్యము. మాటిమాటికి నని యర్థము. సమానకర్శకములై పూర్వకాలమును 
బోధించు ధాతువులకుం బౌనః పున్యార్థములో ణముల్‌ ప్రత్యయము వచ్చును. “అఖీక్ట్యే 
ద్వే భవతో పౌనః పున్యార్థములో ణములంతములగు ధాతువులకు ద్విర్వచనము వచ్చీ 
“'పాయమ్‌ పాయము మొదలగు రూపములేర్చడును. ఈ ణములంతము లగు ధాతువు 
లెప్పుడును జంటలు జంటలు గానే ప్రయోగింపంబడును. చకారముచే క్వా ప్రత్యయము 
చేరి “పీత్వా పీత్వా మొదలగు రూపము లేర్పడును. 


ఈ ప్రొఢ(ప్రయోగములు జగన్నాథపండితరాయల మహావైయాకరణత్వమును 
వెల్లడించుచున్నవి. 


అవతారిక : ఇప్పుడు యమునలో మృతిచెందిన వాండు యమలోకము నుల్లంఘించి 


96 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
సూర్యమండలమును ఖేదించికొని పుణ్యలోకములను బొందునని చెప్పుచున్నాడు - 


శ్లో మాతర్వారిణి పాపహారిణి తవ ప్రాణప్రయాణోత్సవం 

సంప్రాప్తేన కృతాం నరేణ సహతే౭_ వజ్ఞాం కృతానోల_పి యత్‌ | 

యద్వా మణ్జ్దలభేదనాదుదయినీశ్చణ్దద్యుతిర్వేదనా - 

శ్చిత్రం తత్ర కిమప్రమేయమహిమా ప్రేమా యదౌత్పత్తికః ॥ 9 
ప్రతిపదార్థము : మాతః = తల్లీ! యమునానదీ!; పాపహారిణి = పాపములను బోంగొట్టు; 
తవ = నీయొక్క వారిణి = జలమునందు; ప్రాణప్రయాణ = ప్రాణములయొక్క 
ప్రయాణము చేయుట యను; ఉత్సవమ్‌ = పండుగును; సంప్రాప్తేన = పొందిన; 
నరేణ = మానవునిచే; కృతామ్‌ = చేయంబడిన; అవజ్ఞామ్‌ = తిరస్మారమును; కృతాంతః 
అపి = యముండు కూడ; సహతే = సహించుచున్నాండు; యత్‌ = అనునదేదియున్నదో; 
యద్వా = ఇంకను; చందద్యుతిః = సూర్యుండు; మండలభేదనాత్‌ = తన మండలమును 
భేదించుటచే; ఉదయినీః = పుట్టిన; వేదనాః = దుఃఖములను; సహతే = సహించు 
చున్నాడు; యత్‌ = అనునదేది యున్నదో (తత్‌ = అది; అప్రమేయ = మితి లేని; 
మహిమా = నీ గొప్పతనము; బెత్పత్తికః = నీయందుం బుట్టిన; ప్రేమా = ప్రీతి; తత్ర 
= అక్కడ (ఆ విషయములో); చిత్రం కిమ్‌? = ఆశ్చర్యమేమున్నది? 


తాత్పర్యము : తల్లీ! యమునా! పాపములను బోంగొట్టు నీ జలమునందు మృతి చెందిన 
నరుండు నరకలోకమున కేంగక యమునింగూడ నవహేళనముగాం జూచుచున్నాండు. 
దానిని యముండు కూడ సహించుచున్నాండు. అట్లే యా నరుండు సూర్యమండలమును 
భేదించుకొని పుణ్యలోకముల కేంగుచున్నాండు. ఆ భేదనసమయమునం బుట్టిన వేదనలను 
సూర్యుండు కూడ సహించుచున్నాండు. ఆ నరున కట్టి శక్తి వచ్చుటకు నీయొక్క 
యూహాతీతమైన మహిమ కారణము. ఆ యముండు, సూర్యుండు నట్లు సహించుటకు 
యమునకు నీవు చెల్లెల వనియు సూర్యునకు నీవు కూంతురనియు వారిద్దజికు నీయం 
దుత్సన్న మైన ప్రేమము కారణము. 
విశేషములు : పాపహారిణి! = పాపములను బోంగొట్టుదానా! యని యమును 
సంబుద్ధిగాం గూడ నన్వయింపవచ్చును. 'పాపహారిణి” యనునది సంబోధనమైనచోం 
బ్రథమావిభక్తియు; 'వారిణి యను దానికి విశేషణమైనచో సప్తమీవిభక్తియు నగునని 
వివేకము. 

యమునాజలము నందు మరణించిన మానవుడు యోగియై నరకలోకమున 


కేంగక యముని గూడం జులకనగాం జూచుచు సూర్యమండలమును బ్రద్దలుకొట్టుకొని 
యేంగి పుణ్యలోకము లొందును. 


అమృతధారావ్యాఖ్యా 97 


శో ద్వావిమౌ పురుషా లోకే సూర్యమణ్ణలభేదినౌ | 

పరివ్రాడ్‌ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః ॥ 

(పరాశరస్మృతి-3-32) 

యోగయుక్తుండగు పరివ్రాజకుండు, యుద్ధములో వెన్నుచూపక శత్రువున 
కెదురుగా నేంగి మరణించిన యోధుండు నను నిద్దటే సూర్యమండలమును భేదించువా 
రను వచనము ననుసరించి యిక్కడ నిట్లు వర్ణింపంబడినది. 
అవతారిక : ఇప్పుడు యమునా నామసంకీర్తనఫలమును జెప్పుచున్నాండు - 
శ్లో॥ _ సంజ్ఞాకాన్తసుతే! కృతాన్తభగిని! శ్రీకృష్ణనిత్యప్రియే! 

పాపోన్మూలిని! పుణ్యధాత్రి! యమునే! కాళిని! తుభ్యం నమః । 

ఏవం స్నానవిధౌ పఠన్తి ఖలు యే నిత్యం గృహీత వ్రతా - 

స్తానామన్రితసంఖ్యజన్మజనితమ్‌ పాపం క్షణాదుజ్ఞతి 11 10 
ప్రతిపదార్థము 3 సంజ్ఞాకాంతసుతే = సంజ్ఞాదేవికి భర్తయైన సూర్యునకు గుమారీ! 
కృతాంతభగిని! = యముని చెల్లెలా!; శ్రీకృష్ణనిత్య ప్రియే! = శ్రీకృష్ణున కెల్లప్పుడు ప్రేయసి 
వైన దానా! పాప + ఉత్‌ + మూలిని = పాపోన్య్మూలిని = పాపములను బయటకుం 
బెకలించు దానా!; పుణ్యధాత్రి! = పుణ్యములకు భూమివైన దానా; లేక: పుణ్యములను 
ధరించి పోషించుదానా!; యమునే! = యమునా!; కాళింది! = కళిందపర్వతము 
నుండి పుట్టినదానా! కాళిందీ!; తుభ్యమ్‌ = నీకొజకు; నమః = నమస్కారము; అస్తు = 
అగుగాక! యని శేషము. ఏవమ్‌ = ఈ విధముగా; స్నానవిధౌ = యథావిధిగా 
స్నానము చేయు సమయములో; యే = ఎవరు; నిత్యమ్‌ = ప్రతిదినము; గృహీతవ్రతాః 
= (గ్రహింపంబడిన వ్రతముగలవా రనంగా నియమమును (గహించినవారై; ఖలు = 
నిశ్చయముగా; పఠంతి = నీ నామమును జదువుచున్నారో; తాన్‌ = వారిని; ఆమంట్రిత 
= పిలిచిన పిలుపుల యొక్క సంఖ్య = లెక్క యెంత గలదో; జన్మ = అన్ని జన్మములలో; 
జనితమ్‌ = పుట్టిన; పాపమ్‌ = పాపము; “సంధ్యాకాంతసుతే” యను పేరు మొదలుకొని 
“కాళింది యను పేరు వబకు నేడు పేరులు గలవు. అన్ని సంఖ్యల జన్మములలోం 
బుట్టిన పాపమనంగా నేడు జన్మములలోం జేసిన పాపము; క్షణాత్‌ = క్షణములో; 
ఉజ్జతి = విడిచిపెట్టును. 
తాత్సర్యము షట)! సంజ్ఞాకాంతసుతా! (2) కృతాంతభగినీ (3) శ్రీకృష్ణనిత్య ప్రియా (4) 
పాపోన్మూలినీ (5) పుణ్యధా త్రీ (6) యమునా! (7) కాళిందీ! నీకు నమస్మారమని యీ 
విధముగా స్నానము చేయు సమయములో నిత్యము నెవ్వరు నోముగా నీ నామములను 


98 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 


నిశ్చయముగాం బరింతురో వారి నేడు జన్మములలోం జేసిన పాపము క్షణములో 
విడిచిపెట్టునని భావము. 


విశేషములు : ఆమంత్రణమనంగాం బిలుపు. ఇం దెన్ని యామంత్రణములున్నవో 
యన్ని జన్మములలోం జేసిన పాపమనంగా నేడు జన్మములలోం జేసిన పాప మని 
యర్థము. 

సూర్యునకు సంజ్ఞాదేవి, ఛాయాదేవి యను నిద్దబు భార్యలు గలరు. సంజ్ఞాదేవి 
విశ్వకర్మప్రజాపతి కూంతురు. సంజ్ఞాదేవికి వైవస్వతమనువు, యముండు, యమునయు 
జనించిరి. బడబారూపములో నున్న సంజ్ఞకు బడబరూపమును ధరించిన సూర్యునకు 
నశ్వినీదేవతలు, రేవంతుండు జన్మించిరి. సూర్యునకు ఛాయాదేవి యందు సావర్ణి, 
శనైశ్చరుడు నను కొడుకులు, తపతి యను కూంతురు పుట్టిరి. ఈ కథ మార్మందేయ 
పురాణములోం గలదు. కాళిందిని శ్రీకృష్ణుండు వివాహమాడెను. ఈ కథ భాగవతములోం 
గలదు. ఈ విధముగా యమున సంజ్ఞాకాంతసుత, కృతాంతభగిని, శ్రీకృష్ణనిత్యప్రియ 
యొనది. 


'కృతాంతభగిని యనునది సాభిప్రాయమగు సంబోధనము. 
యమద్వితీయ - భగినీహస్తభోజనము 
కార్తికమాసములో శుక్షపక్షములో వచ్చు విదియకు 'యమద్వితీయ” యని పేరు. 
శో ఊర్జె శుక్షద్వితీయాయామపరాహే౭_ రృయేద్యమమ్‌ । 
స్నానం కృత్వా భానుజాయాం యమలోకం న పశ్యతి ॥ 


కార్తికశుక్షద్వితీయ నాండపరాహ్హములో యముని బూజింపవలెను. ఆనాడు యమునలో 
స్నానము చేసిన వాడు యమలోకము చూడండని స్మాందపురాణవచనము. 
శో కార్తికే శుక్లపక్షస్య ద్వితీయాయాం యుధిష్టిర! | 
యమో యమునయా పూర్వమ్‌ భోజితః స్వగ్భ హే౭_ ర్చితః I 
శో అతో యమద్వితీయేయం త్రిషు లేకేషు విశ్రుతా । 
అస్యాం నిజగ్భహే విప్ర! న భోక్తవ్యం తతో నరైః ॥ 
శో స్నేహేన భగినీ హస్తాద్‌ భోక్తవ్యమ్‌ పుష్టివర్ధనమ్‌ | 
దానాని చ ప్రదేయాని భగినీభ్యో విధానతః ॥ 
శో స్వర్ణాలంకారవస్రాన్నపూజాసత్మారభోజనైః । 
సర్వా భగిన్యః సంపూజ్యా అభావే ప్రతిపన్నకాః ॥ 


అమృతధారావ్యాఖ్యా 99 


పూర్వకాలములోం గార్తికశుక్షపక్షద్వితీయ నాండు యమున తన సోదరుండగు 
యముని స్వగృహములో నర్చించి భోజనము పెట్టినది కావున నిది యమద్వితీయ 
యని మూండు లోకములందు విశ్రుతమైనది. ఆ దినమున నెవ్వరు స్వగ్భృహములో 
భుజింపరాదు. స్నేహముతో భగిని స్వహస్తముతోం బెట్టిన భోజనమును భుజింపవలెను. 
ఆనాందక్కాచెల్లెండ్రకు బంగారు నగలు, బట్టలు మొదలగు సత్మారములతో దానములు 
చేయవలయును. అక్కాచెల్లెండ్రను బూజింప వలయును. కాసా యక్కలు కాసా చెల్లెండ్రు 
లేని వారు, వరుస యక్కలను గాని, వరుస చెల్లెండ్రను గాని లేక పిన్నులను గాని 
సత్మరింపవలెను. 


శ్లో! భ్రాతస్తవానుజాతాహమ్‌ భుంక్ష్య భక్తమిదం శుభమ్‌ । 
ప్రీతయే యమరాజస్య యమునాయాం విశేషతః ॥ 


“అన్నా! నేను నీకుం దోంబుట్టువను. ఈ శుభమైన యన్నమును భుజింపుము. 
దీని వలన యమధర్మరాజునకు, యమునకు ప్రీతి గల్గును” అను సంకల్పముతో 
సోదరునకు భోజనము పెట్టవలయును. 


శో యా తు భోజయతే నారీ భ్రాతరం యుగ్మకే తిథౌ | 

అర్చయేచ్చాపి తామ్బూలైర్న సా వైధవ్యమాప్పుయాత్‌ ॥ 

(భ్రాతురాయుఃక్షయో రాజన్న భవేత్తత్ర కర్టిచిత్‌ ॥ 

ఏ స్తీ కార్తిక శుద్ధద్వితీయ నాండు తన సోదరు నర్చించి భోజనము పెట్టి 
తాంబూలాదు లర్పించునో యామె వైధవ్యమును బొందదు. ఎవరు భగినీహస్త 
భోజనమును భుజింతురో వారు దీర్చాయుష్మంతు లగుదు రని బ్రహ్మాండపురాణము. 

ఈ వ్రతము చతుర్వర్గచింతామణి, నిర్ణయామృతము, నిర్ణయసింధువు 
మొదలగు ధర్మశాస్త్రగంథము లన్నింటి యందు నుపదేశింపంబడినది. ఈ యమద్వితీయా 
ప్రాశస్యమును వెల్లడించుటకై దీని నంతటిని మనస్సులో నుంచుకొని జగన్నాథ మహాకవి 
యమునను 'కృతాంతభగిని” యని సంబోధించినాండు. 


అవతారిక : ఇప్పుడు కవి (గ్రంథాంతమునం గర్భత్వజ్ఞానమునకై తన పేరు 
చెప్పుచున్నాండు 
శ! అయమ్‌ పణ్ణితరాజేన శ్రీజగన్నాథశర్మణా । 

స్తవః కలిన్దనన్షిన్యా నిర్మలో నిరమీయత ॥ 
ప్రతిపదార్థము క శ్రీజగన్నాథ శర్మణా = శ్రీజగన్నాథ శర్మచే; పండితరాజేన = 
పండితరాయలచే; అయమ్‌ = ఈ; కలిందనందిన్యాః = కళిందపర్వతసుతయైన 


100 గంగాలహరీ (యమునాలహరీసమేతా) 
యమునానదియొక్క నిర్మలః = నిర్మలమైన; స్తవః = స్తుతికావ్యము; నిరమీయత = 
నిర్మింపంబడినది. 


తాత్పర్యము : పండితరాయ లను బిరుదు గల శ్రీజగన్నాథశర్మచే నిర్మలమైన యీ 
యమునాస్తవము రచింపంబడినది. 


విశేషములు : ఇది యనుష్టుప్‌ పద్యము. 
శో పంచమం లఘు సర్వత్ర సప్తమం ద్విచతుర్ధయోః । 
షష్టం గురు విజానీయాదేతత్పద్యస్య లక్షణమ్‌ ॥ 
అని కాళిదాసుని శ్రుతబోధలక్షణము. అనుష్టుప్పద్యములోం బ్రతిపాదమునందు నెనిమిది 
యక్షరము లుండును. నాలుగు పాదము లందు నైదవ యక్షరము లఘువుగా నుండును. 


రెండు నాలుగు పాదములలో నేదవ యక్షరము లఘువుగా నుండును. నాలుగు పాదము 
లందు నాజవ యక్షరము గురువుగా నుండును. 
గద్యము : ఇతి పణ్ణితరాజ శ్రీజగన్నాథకృతామృతలహరిః సమాప్తా ॥ 

ఇతి యను శబ్దము గ్రంథసమాప్తిని సూచించును. ఇతి = ఈ విధముగా; 
పండితరాజ = పండితరాజను బిరుదము గల; శ్రీజగన్నాథ = థ్రీ జగన్నాథకవిచే; 
కృతా = చేయంబడిన; అమృతలహరిః = అమృతలహరి యను యమునా స్తుతి 
కావ్యము; సమాప్తా = పూర్తియినది. 
తే॥గీ॥॥ పుష్పగిరి శంకరాచార్య - పూజ్యపాద 

దత్త విద్యావిభూషణో -ద్దండ బిరుద 

శాలి శ్రీశర్మ శ్రీయము-నాలహరికి 

నమృతధారాఖ్యటీక నాం-ధ్రమునం జెప్పె. 
గద్యము : ఇది శ్రీమత్పరమేశ్వర కరుణాకటాక్షలబ్ధకవితావిచి త్ర పరాశరసగోత్రపవిత్ర 
శ్రీగరిమెళ్ళకృష్ణావధానిపౌత్ర శ్రీసూర్య కాంతాంబికా శ్రీసూర్యనారాయణపు[త్ర 
సకలసుకవిబుధజనవిధేయ సహజపాండిత్య అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 
నామధేయ ప్రణీతంబైన యమృతధార యను యమునాలహరీ వ్యాఖ్య సర్వము 
సమాప్తము. 

శ్రీమత్సరమేశ్వరార్పణమస్తు. 
శ్రీశ్రీశ్రీ 


